BM 


డా॥ బాబాసాహెబ్‌ అంబద్కర్‌ 
రసలు - (పసంగాలు 
సంపుటం -10 
భాగం - 4 


(ప్రశ్నలు, సమాధానాలు 
(1942 సెప్టెంబరు 14 నుండి 1946 ఏప్రిల్‌ 12 వరకు) 


గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 


సభ్యులుగా డా॥ అంబేద్కర్‌ 


(1942-1946) 


ప్రచురణ; 
డా॥ అంబేద్కర్‌ ఫౌండేషన్‌, సామాజిక న్యాయం & సాధికారిత మంత్రిత్వశాఖ 
భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ 


ముద్రణ & మార్కెటింగ్‌ + 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
హైదరాబాద్‌ 
2009 


a a a ee a నామన 0 దల ee a ee Ee | ve a eer eran 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనలు - ప్రసంగాలు 


సంపుటం — 10 


భాగం - 4 


బ్రధాన నంవాదకులం : 
ఆచార్య. అనుమాండ్ల భూమయ్య 
ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


నంవాదకులు : 
డా॥ బి. విజయభారతి, మొక్కపాటి సుమతి, 
బొజ్జా తారకం, ఆచార్య కె, సుభాష్‌ చంద్రరెడ్డి 
అనువాదం : 
డా॥ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ 
హైదరాబాదు 


కన్లీనర్‌ : 


డా॥ సి. మృణాళిని 


ప్రచురణ; 
డా॥ అంబేద్కర్‌ ఫౌండేషన్‌, సామాజిక న్యాయం & సాధికారిత మంత్రిత్వశాఖ, 
భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ 


ముద్రణ & మార్కెటింగ్‌ : 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
హైదరాబాద్‌ 


a= 


2009 


DR. BABASAHEB AMBEDKAR 
RACHANALU - PRASANGAALU - VOL.X - Part-IV 


Edited in English : Vasant Moon 


Pages : X11+210 
First Print : April 2009 
© Dr. Ambedkar Foundation, New Delhi 


Copies : 1000 Popular Edition : 800 
Deluxe Edition : 200 

Price : 

Popular Edition : Rs. 25/- 

Deluxe Edition : Rs.85/- 


General Editor : Prof. Anumandla Bhoomaiah 


Editors : Dr. B. Vizia Bharathi; Mokkapati Sumathi, 
Bojja Tharakam, Prof. K. Subhashchandra Reddy 


Convenor : Dr.C. Mrunalini 


M. Sumitra, Kovuru Narayana, Gade Yadagiri, 
Boyi Vizia Pallavi, Vadrevu Shivaji, Dr.B.Vizia Bharathi, 
Ganumala Gnaneshwar, Posani Venkateshwarlu 


Translators 


Publisher : Dr. Ambed.xar Foundation, Ministry of Social Justice 
& Empowerment, Govt. of India, New Delhi. 


Printing & Marketing : Potti Sreeramulu Telugu University, Hyderabad. 


Copies van be had from : 

Director 

Publication Division 

Potti Sreeramulu Telugu University 
Public Gardens, Nampally, 
Hyderabad - 500 004. 


Cover Design: K.C. Reddy | 


Printed at: Lakshmi off-set Printers, Hyderabad 


1 
లో 
inn 


బర, బాంజం రెం rT ” © 375. Se 
wil Cs సె 039 రజ క 


ఎం.ఎ., పిహెచ్‌.డి. (కొలంబియా); డి.ఎస్‌సి (లండన్‌ | 
ఎల్‌.ఎల్‌,డి. (కొలంబియా); డి.లిట్‌ (ఉస్మానియా); జెపి; బార్‌-ఎట్‌-లా (లండన్‌) 


జననం : 14 ఏప్రిల్‌ 1891 పరినిర్వాణం : 6 డిసెంబర్‌ 1956 


ముందుమాట 


భారత రాజ్యాంగ నిర్మాతగా, దళితవర్గాల నాయకుడిగా, రాజనీతి కోవిదుడుగా, 
న్యాయశాస్త్ర పారంగతుడుగా, పరిపాలనాదక్షుడుగా అశేష (ప్రజాభిమానాన్ని చూరగొన్న 
మహామనీషి డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌. కులవ్యవస్థ పంకిలంలో కూరుకుపోయిన 
వారికి డా॥ అంబేద్కర్‌ ఒక ఆశాజ్యోతి. ఒక చైతన్య కేతనం. స్వేచ్చ, స్వాతంత్ర్యం, సమానత్వం, 
సౌభాతృత్వాల మేలుకలయికగా ఉండే సమాజం అంబేద్కర్‌ లక్ష్యం. 


అస్పృశ్య కులంలో జన్మించిన అంబేద్కర్‌ విద్యార్థి దశ నుండే సమాజంచేత దుర్భరమైన 
అవమానాలను ఎదుర్కొన్నారు. దాంతో చిన్నతనంలోనే ఆయన సంఘ సంస్కరణ, పీడిత 
జనోద్ధరణపట్ల ఆసక్తి పెంచుకున్నారు. నిరుపేద దళితవర్గాల సముద్ధరణే. సరమ లక్ష్యంగా 
జీవించినారు. ఆయన ఏవృత్తి చేపట్టినా ఆ లక్ష్యానికి దూరం కాలేదు. ఆ లక్ష్యసాధన కోసం 
డా॥ అంబేద్కర్‌ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఎన్నో నిర్మాణాత్మక కార్యకమాలను 
కొనసాగించినారు. ఆ క్రమంలోనే రచనలు చేయడం, ప్రసంగాలు చేయడం ద్వారా ప్రచారం 
చేయడం, వంటి ప్రధాన మార్గాలను ఎంచుకున్నారు. 


బలహీన వర్గాలలో చైతన్యాన్ని రగిలించి, వారికి నాయకత్వం వహించి డా॥ అంబేడ్కర్‌ 
తన రాజకీయ మహా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యత్వం, 
రాజనీతి శాస్త్రంలో విశేష పరిజ్ఞానం డా॥ అంబేద్కర్‌ కృషికి ఎంతగానో దోహదం చేసినాయి. 


డా॥ అంబేద్కర్‌ అహర్నిశలు ప్రతి దశలోనూ దళితుల అభ్యున్నతికోసం కృషిచేశారు. 
రాజ్యాంగంలో దళితులకోసం ఏర్పాటయిన ప్రత్యేక హక్కులు, వసతుల కోసం నిర్విరామంగా 
కృషిచేసిన విషయం లోకవిదితమే. 


దళిత జనాభ్యున్నతికోసం ఆయన సాగించిన అవిశ్రాంత పోరాటానికి వెన్ను దన్నుగా 
భారత చరిత్ర, శ్రుతి స్మృతి పురాణాది సమస్త ప్రాచిన వాజ్మయాన్ని, అందుకు సంబంధించిన 
ఆధార గ్రంథాల్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. తాను చేపట్టిన మహత్తర సంస్కరణోద్యమాన్ని 
శక్తిమంతంగా నడిపించినారు. 


డా॥ అంబేద్కర్‌ ఏ రంగంలో కృషి చేసినా రచనా వ్యాసంగాన్ని విడనాడలేదు. రాజకీయ, 
ఆర్థిక, సాంఘిక, ధార్మికాది విషయాలపై అసాధారణ ప్రతిభతో ఆయన రాసిన రచనలు, చేసిన 
ప్రసంగాలు అంబేద్కర్‌ జ్ఞాన సంపదకు మణిహారాలు. 

అమూల్యమైన అంబేద్కర్‌ రచనలు- ప్రసంగాలు సేకరించేందుకు 1976లో మహారాష్ట 
ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా డా॥ అంబేద్కర్‌ గ్రంథావళిని 
మహారాష్ట ప్రభుత్వం 1979లో డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జన్మదినోత్సవ దినాన ఆంగ్లంలో 
వెలువరించి భారతావనికి అందించే కార్యక్రమం ప్రారంభించింది. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డా॥ అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన 
రచనలు, ప్రసంగాలను తెలుగులోకి అనువదింసచేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో అప్పటి 
రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నేదురుమల్లి జనార్ధన రెడ్డిగారి ఆసక్తి, ఉత్సాహం అనువాద 
కార్యక్రమానికి ప్రేరకాలయినాయి. వారు నిధులను కూడా సవుకూర్చినారు. 


అనంతరకాలంలో ముఖ్యమంత్రి మాన్యశ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డిగారు డా॥ అంబేద్కర్‌ 
COO అనువాద కార్యక్రమానికి మరింత చేయూత అందించినారు. అందుకు రాష్ట ప్రభుత్వానికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అనువాద కార్యక్రమ నిర్వహణకు సారధ్య సంస్థగా తెలుగు 
విశ్వవిద్యాలయాన్ని నియమించింది. తెలుగుశాఖలు ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇతర ముఖ్య 
సంస్థలు ఈ అనువాద కార్యక్రమంలో భాగస్వాములను చేసి తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ 
ఉపాధ్యక్షులు పద్మభూషణ్‌ ఆచార్య సి. నారాయణరెడ్డిగారు ఈ ప్రణాళికకు రూపకల్పన చేశారు. 
వారి నేతృత్వంలో అనువాద కార్యక్రమానికి ఆరంభం జరిగింది. 

డా॥ అంబేద్కర్‌ రచనలు ప్రసంగాల అనువాద కార్యక్రమానికి తగిన సలహాలు, సూచనలు 
ఇచ్చేందుకు ఒక పరిశీలనా సంఘం ఏర్పాటయింది. పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ కోట వున్నయ్య, 
ప్రముఖ విద్యావేత్త డా॥ టి.వి.నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయశాఖ మాజీ కార్యదర్శి 
శ్రీ జె. వీరాస్వామి సభ్యులుగా ఉన్నారు. పరిశీలనాసంఘ సభ్యులు చేసిన సూచనలననుసరించి, 


వారి మార్గదర్శక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని సారథ్య సంఘంగా తెలుగు విశ్వవిద్యాలయం 
అనువాద కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నది. ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు 
తెలుపుతున్నాను. 

డా॥ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాల సంపుటాలను అనువదించే బాధ్యతను వెంటనే 
వివిధ విశ్వవిద్యాలయాలకూ, కొన్ని సంస్థలకూ అప్పగించింది. ఈ సందర్భంలో రాష్ట ప్రభుత్వం 
విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన సమావేశాలకు తెలుగు విశ్వవిద్యాలయం 
తరపున రిజిస్టార్‌ డా॥ తాళ్ళ వెంకటరెడ్డి మా ప్రచురణ కార్యక్రమాన్ని క్రమబద్ధం చేశారు. 

wo 11 అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు విశ్వవిద్యాలయం 
అనువదించి, ముద్రింపచేసిన ఏడవ సంపుటం తిరుపతిలో 14.4.1992 నాడు ఆవిష్కృతమైంది. 
ఇక ఇప్పుడు ప్రచురిస్తున్న 10వ సంపుటి గురించి. 

10వ సంపుటం 4 వ భాగంలో గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా 1942 
సెప్టెంబర్‌ 14 నుంచి 1946 ఏప్రిల్‌ 12 వరకు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ చేసిన చర్చలు, 
వేసిన ప్రశ్నలకు జవాబులు చర్చించబడ్డాయి. కలకత్తా, భారత ప్రభుత్వ ముద్రణాలయం 
ఉద్యోగులకు సదుపాయాలు, అభ్రకం గనుల్లో కార్మికులు, బెలూచీస్టాన్‌లో నీటి పారుదల కలిగిన 
భూమి, రైల్వే బొగ్గుపనివారి పిల్లలకు విద్యావకాశాలు, ఆవశ్యక సర్వీసుల ఆర్డినెన్స్‌, బ్రిటీష్క్‌ 
అమెరికా మైకా మిషన్స్‌ భారత భూ విజ్ఞాన సర్వే పునర్నిర్మాణం, బొగ్గు గని కార్మికులు, ఫ్యాక్టరీల 
సవరణబిల్లు, ప్రభుత్వ గృహవసతి, థోరియం నిల్వలు తదితర అంశాలపై చర్చ, ప్రశ్నలకు 
జవాబులు ఇందులో నివరించబడ్డాయి. 10వ సంపుటం ప్రచురణకు డా॥ అంబేద్కర్‌ ఫౌండేషన్‌, 
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీ వారు నిధులతోపాటు నహకారం 
అందించారు. 

ఈ పదవ సంపుటం అనువాదాన్ని GU అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు 
అప్పగించడమైంది.. అనువాదాన్ని మాకు అందజేయడానికి మాకు విశేషంగా తోడ్పడిన డా॥ 
అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ పూర్వ అధ్యక్షులు శ్రీ కె. ఎస్‌. ఆర్‌. మూర్తి, ఐ. ఎ. ఎస్‌ 
(రిటైర్డ్‌), ప్రస్తుత అధ్యక్షులు శ్రీ టి. గోపాలరావు ఐ. ఎ. ఎస్‌ (రిటైర్డ్‌), Hes శ్రీ 3. 


మాధవరావు ఐ. ఎ. ఎస్‌.(రిటైర్డ్‌), ట్రస్టీ శ్రీ పి.రత్నం, ట్రస్ట్‌ తరపున అనువాదాల సమన్వయ 
కర్త గనుమల జ్ఞానేశ్వర్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 
అనువాదకులు డా॥ బి. విజయభారతి, కోవూరు నారాయణ, గనుమల జ్ఞానేశ్వర్‌, పోసాని 
వెంకటేశ్వర్లు, గాదె యాదగిరి, శ్రీమతి ఎం. సుమిత్ర, బోయి విజయ పల్లవి లకు ధన్యవాదాలు. 
దీక్షతో, దక్షతతో త్వరిత గతిని అనంవాదానికి వెంరుగులు దిద్దిన సంపాదకులు 
GU బి. విజయుభారతి, మొక్కపాటి సుమతి, బొజ్జా తారకం, ఆచార్య కె. సుభాష్‌ చంద్రరెడ్డి 
గార్లకు నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 


oF 


హైదరాబాద్‌ ఆచార్య అనుమాండ్ల భూమయ్య 
తేది :1 5-4-2009 ఉపాధ్యక్షులు 


rhe sara Hit 


ART aftranttar ₹ 
MEIRA KUMAR hl 
aan i MINISTER OF SOCIAL 


JUSTICE & EMPOWERMENT 
GOVERNMENT OF INDIA 


15" April, 2008 

MESSAGE 
I am happy to present this volume: of 
Collected Works of Baba Saheb Dr. B.R. Ambedkar 


in Telugu to the readers. 


I hope the readers in Telugu will be benefited 
from the teachings of Baba Saheb Dr. Ambedkar. © 


CMe 


= Meira Kumar (Smt) 


క్రమ 
సంఖ్య 


భాగం -3' తరువాయి 

కేంద్ర శాసనసభా చర్చలు 

(1945 మార్చి 26 నుంచి 1946 ఏప్రిల్‌ 12 వరకు) 

ప్రశ్నలు - జవాబులు 

(313 నుంచి 472 వరకు) 941 


ర సమా cme a Dar eee I a a నాయం అల అందాలమీద అ. టం a మన అకా త చా మా లేమ వచా a ee క PPP 


§ 


. ఖ్‌ 
మల్లో ద ళో ae 
mae శల ర్వి లు 
ళ్‌ ష్‌ ళ్గి Pas Secon ల 
స్ట వ ae am, wel, 
et వ్‌ 
ఓ . sot అతు . igs SP bg 
ఠి క 
- ~ aye ne 
a | ~ ifs Aer a 
ay w ee wt జ్జ 
la Noe శ » . 
7 oo 
on జు - 4 7 
a é we జ 4 + 
. - క్‌ Sa: ‘ క్‌ : a eat ఇ క్ష ॥ భ్‌ eT oF ల 
వంచి” శ త క శీ గళ + + a ౩ టె i ba 
gen 
we : ష్‌ 
fire - వన * 
ae meas 
. “5. ie య ము 
ల eee = PF + ie we. lo oe ee et “కానా 
at ॥ fad f క el 
1 క os జ న్‌ 
° 4 గ్‌ 
. 
| ' OD 
ప » a 
. 
r 
+ - 
ట్‌ . len we శి ° 4 a న 
స లీ ఖై : ‘ గ్‌ ఠి ' te . 
I a 0 ‘ . 3 
=r + i e ళ్‌ థ్‌ క్ష 
ry 
‘ » 
. i Ks ఖై 4 
Sly oe . . 
. 
+ | క్స్‌ 
: i ‘ ; ‘ rt 
a . . + ' % 
if age Ge Bg 7 
. జ ry 
+ 
e 
త 
4 
ఠి 
+ 


| 
| 
| 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనలు - ప్రసంగాలు 


సంపుటం -10 


భాగం-4 


. 
/ 
| 
i 
| 
° 
| 
ఎ . 
క్‌ + 
జ ’ ‘ ‘ 
. 
' 2 "| క 
ష్య ॥ . 
« i “ # ల 
oa an) 
? 
' 
౯ 1 
- 7 ళ్‌ 
: ‘ i ౯ 
ఎ ao : 
e? ళీ 
1 
. Qu 
oe 
త 
॥ 1 
r 
ఇ 
. 
, 
అ 
ఇ 
ష్‌ . 
. త్‌ ఛ 
క ae ణి 
శ 7 లో క్ర 
2 క. 
2 టీ ॥ 
aE 
“a తి = . - = 
| శ్ర Sega: = . వు అ 
t 
1 
న్‌ 1 
' 
. 
1 
+ , 
జ 4 
మ్‌ a ee ee, ee Og ee a ee bs ii SL me. re 


Bede: “fas Pano ee ల 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - ఉపాటులు . 941 


313 


* అస్సాం ప్రాజెక్టుల నురచి తిరిగి వచ్చిన 


కార్మికులకు అసారోగ్యం 

i314. దివాన్‌ అట్టుల్‌ బసిత్‌ చౌదరి; 

(ఎ) అస్సాం ప్రాజెక్టు పనుల నుంచి వందలాది మంది కార్మికులు చాలా అనారోగ్యంతో 
తిరిగి వచ్చారన్న సంగతి గౌరవనీయ కార్మిక సభ్యునికి తెలుసా? 

(బి) వారిలో చాలామంది ఇప్పటికీ రకరకాల జబ్బులతో బాధపడుతున్నారని కూడా 
ఆయనకు తెలునా? 

(>) వారికి చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయలేదన్నది నిజమేనా? 

(6) 2’, సి భాగాలకు సమాధానం 'అవును' అని ఉంటే ఈ అభాగ్యుల ఇబ్బందుల 
గురించి సంబంధిత అధికారులకు నివేదించవలసిన ఆవశ్యకత గురించి ప్రతిపాదిస్తారా? 

(ఇ) 'ఎ', “సి భాగాలకు సమాధానాలు 'లేదు' అని ఉంటే గనుక దానిపై జరిగిన 
విచారణా వివరాలను ఆయన సభలో ఉంచుతారా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌. 

(ఎ) యుద్ధం పనులు ముమ్మరంగా సాగుతున్న అస్సాం అడవులలో అనారోగ్యకర 
వాతావరణంలో అంటువ్యాధులైన మలేరియా, మరికొన్ని జబ్బులు వ్యాపించాయి. అందుకని 
కొంతమంది కార్మికులు అనారోగ్యంతో ప్రాజెక్టుల నుంచి తిరిగి వచ్చారు. కార్మికుల నష్టపరిహార 
చట్టం పరిధిలో కొన్ని విషయాలకు నష్టపరిహారం చెల్లించే అవకాశం లేనందువల్ల భారత ప్రభుత్వం 
. జబ్బులతో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రత్యేకించి ఆదేశించింది. ప్రాజెక్టుల్లో 
అంటుకున్న వ్యాధులతో తిరిగి వచ్చి మరణించిన కార్మికులకు కూడా నష్ట పరిహారం ఇవ్వటం 
జరిగింది. 

(బి ప్రభుత్వానికి తెలియదు. 

(సి) టీ తోటలకు తిరిగి వచ్చిన కార్మికులకు తోటల అసువత్రల్లో చికిత్స జరిగింది. 
గ్రామాలకు తిరిగి వెళ్ళిపోయిన కార్మికులకు స్థానిక ఆసుపత్రుల్లో వైద్యం జరిగింది. వ్యక్తిగతంగా 
తోటలకు, గ్రామాలకు తిరిగి వచ్చిన కార్మికులకు ఇతరంగా వైద్యం ఏర్పాట్లు లేవు. 

(డి) ' 'ఎ', 'బి, 2 భాగాల సమాధానాల దృష్టా ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. 

(a) నిర్ధారించిన వాస్తవాలు సైన చెప్పటం జరిగింది. 


ams NS 


గ 'శజిస్టటఅసెంబ్లీ నా (20638), నంన్రుటం-1, 254 26.3.1945. 549: 2010 


942 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


~ 


* కలకత్తా భారత ప్రభుత్వ ముద్రణాలయ 
. ఉద్యోగుల ఇబ్బందులు 

1315. శ్రీ అబ్బుల్‌ ఖయూమ్‌ : గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి ఈ కింది 
విషయాలు చెపారా? 

(ఎ) కలకత్తా, భారత ప్రభుత్వ ముద్రణాలయం ఉద్యోగులు 1944 డిసెంబర్‌ 20 
న, 1945 జనవరి 24 న విజ్ఞాపనలు సమర్పించారా? 

(బి) ఆ విజ్ఞాపనల్లో ప్రస్తావించిన ఇబ్బందులు 

(సి) ' ప్రభుత్వం తీసుకున్న లేదా తీసుకోవాలనుకున్న చర్య. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) సమర్పించారు. | 

(బి) 1. మూలవేతనం పెంచాలనీ, అ వేతనం నెలకు 10 రూ॥ పావన 
(2) పెంచిన కరువు భత్యం మంజూరు చేయాలనీ (3) తగ్గింపు ధరలకు ధాన్యం సరఫరా 
చేయాలనీ (4) పని గంటలు తగ్గించాలనీ (5) విడి పని కార్మికులకు ఆకస్మిక (క్యాజువల్‌) సెలవు 
ఇవ్వాలనీ (6) విడి పని విధానాన్ని రద్దు చేయాలనీ (7) ఉద్యోగుల్లో ఉచ్చ నీచాల వర్గీకరణను 
రద్దు చేయాలని, ఇవే హక్కులను కింది ఉద్యోగులకు, ఉన్నతోద్యోగులకు కూడా వర్తింప చేయాలని 


(సి) 'బి' భాగంలో చెప్పిన 2,3,5,7 అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుత అత్యవసర 
కాలంలో మిగతా అంశాలను ఆలోచించటం సాధ్యం కాదు. 


* లదాస్టేటేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రుల)", నంవ్రటం: 1, 1945, 26.3.1945. వుట. 2010 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు -. జవాబులు 943 


315 
* కలకత్తా భారత ప్రభుత్వ ముద్రణాలయ 
ఉదో shoe పన గంటలు | 


1316. శ్రీ అబ్బుల్‌ ఖయూమ్‌ : గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి ఈ 
కింది విషయాలు Dror? 

(ఎ) కలకత్తా, భారత ప్రభుత్వ ముద్రణాలయం కతల వారానికి మొత్తం పని 
గంటలు. అ 

(బి) బెంగాల్‌ ప్రభుత్వం బెంగాల్‌ ప్రభుత్వ ముద్రణాలయాలలో బోనస్‌తో వారానికి 
40 గంటలుగా పని గంటలను తగ్గించిందా? 

(సి) ప్రభుత్వం తన ముద్రణాలయాల్లో పని గంటలు తగ్గింఛాలనుకుంటున్నదా? 
లేదంటే ఎందుకని? | 

గౌ॥ డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : 

(ఎ) 48. 

(బి) పని గంటలు వారానికి 40 గా తగ్గించటం జరిగింది. కానీ బోనస్‌ మంజూరు 
చేయలేదు. | 

(సి) ప్రస్తుత అత్యవసర కాలంలో తగ్గించటం జరగదు. 


ws 
\ . 


ఎ 316 | 
@ కలకత్తా భారత ప్రభుత్వ ముద్రణాలయ 
ఉద్యోగులకు వేతన + స్కీలు సవరణ 


1317. శ్రీ శ్రీ అబ్బుల్‌ ఖయూమ్‌ : ః గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి ఈ కింది 
విషయాలు చెప్తారా? . |. 


* “లజిస్టే ట్‌ అసెంబీ BBS (Dod), నంవుటుం : 1, 1945, 2630345 వుట : 2010 
@ “TIS wroh SHS (సెంటు? నంవ్రుటం: 1, 1945, 26.3.1945. వుట +2010 


944 CH బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(ఎ) ముద్రణాలయ ఉద్యోగులకు మంజూరు చేసిన కరువు భత్యం, అసాధారణంగా 
పెరిగిన జీవన వ్యయానికి తగినట్టు ఉందా? 

(బి) కలకత్తా ముద్రణాలయ ఉద్యోగులకు చిట్టచివరి వేతన సవరణ ఎప్పుడు 
జరిగింది? 

(సి) కలకత్తా, ప్రభుత్వ ముద్రణాలయ ఉద్యోగులు రేషన్‌ సరుకులకు, రేషన్‌ లేని 
సరుకులకూ రైల్వే ఉద్యోగులకంటే, ఇతర ఉద్యోగుల కంటే ఎక్కువ చెల్లించవలసి వస్తున్నదా? 

(డి) ప్రభుత్వం వేతన స్కేలును సవరించాలనుకుంటున్నదా? లేదంటే ఎందుకని? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) వ్రస్తుతం ఉన్న కరువు భత్యం ధరల పెరుగుదలకు అనుగుణంగానే నిర్ణయించటం 
జరిగింది. ఇంకా దాని సవరణ పరిశీలనలో ఉంది. 

(బి) 1924లో, కొత్తగా సవరించిన వేతన శ్రేణిని 1933, 1934లలో ప్రారంభించారు. 

(సి) బెను. రైల్వే ఉద్యోగులతో బేరీజు వేస్తే వాళ్ళు ఎక్కువే చెల్లించాలి. అయితే 
వారికిచ్చిన రాయితీలు మాత్రం కేంద్ర ప్రభుత్వోద్యోగులందరికి ఇచ్చిన రాయితీలతో సమానమే. 

(డి) ప్రస్తుత అత్యవసర స్థితిలో ఏ సాధారణ వేతన సవరణా చేయాలని ప్రభుత్వం 
భావించటం లేదు. _ 


317 
* కలకత్తా భారత ప్రభుత్వ ముద్రణాలయం విడి పని. 
కార్మికులకు సెలవు సదుపాయం 


1318. శ్రీ అబ్బుల్‌ ఖయూన్స్‌ | గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి ఈ కింది 
విషయాలు చెప్తారా? | 

(ఎ) కలకత్తా కేంద్ర ప్రభుత్వ ముద్రణాలయం విడి పని కార్మికులకు వేతన ఉద్యోగులకు 
దొరికే సెలవు సదుపాయం ఉందా? 

(బి) ఢిల్లీ, కలకత్తాలలోని వేతన ఉద్యోగులకు ఆకస్మిక (క్యాజువల్‌) సెలవు ఒకే విధంగా 
ఉందా? 


+ “లజిస్రేట అసెంభ్రీ BES (DL), Pode: 1, 1945, 26.3.1945. వుట 2010 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబ్లుల్లు 945 


(సి) లేకపోయినట్లయితే ఢిల్లీ, కలకత్తాల్లో పరిస్థితిని సమానం చేయాలని ప్రభుత్వం 
భావిస్తోందా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) లేదు. 

(బి) లేదు. 

(సి) భారత ప్రభుత్వ ముద్రణాలయాలన్నింటిలోను వేతన ఉద్యోగులకు ఒక క్యాలెండర్‌ 
సంవత్సరంలో 15 రోజులు ఆకస్మిక సెలవులు మంజూరు చేశారు. వాతావరణం, ఇతర పరిస్థితుల్లో 
మార్పుల దృష్టా భారత ప్రభుత్వం ఢిల్లీలో (న్యూఢిల్లీలోని ముద్రణాలయ ఉద్యోగులతో సహా) 
ఉద్యోగులకు ఆకస్మిక సెలవు దినాలు సంవత్సరానికి 20 దాకా పెంచింది. ఆకస్మిక సెలవులు 
పెంచటం అనేది కలకత్తా ముద్రణాలయం ఉద్యోగులకు మాత్రమే జరగలేదు. 


318 
* కలకత్తా, భారత ప్రభుత్వ.ముద్రణాల్లయం కిందిస్లాయి 
ఉద్యోగులకు కొన్ని సదుపాయాలు కల్పించే యోచన 


YY «= & 4 


1319. శ్రీ అబ్బుల్‌ ఖయూమ్‌ : 

(ఎ) కలకత్తా భారత ప్రభుత్వ ముద్రణాలయంలో ఉన్నతోద్యోగులు అనుభవించే 
జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, పర్మినెంట్‌ సర్వీసు భత్యం, వైద్య చికిత్సా సెలవు (మెడికల్‌ లీవ్‌) 

మొదలైన ఏ సదుపాయాన్నయినా కింది స్థాయి ఉద్యోగులు పొందటం లేదనేది వాస్తవమేనా 

అనేది' గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి చెప్తారా? 

(బి) అట్టయితే గనక, ఉన్నతోద్యోగుల లాగానే కిందిస్థాయి ఉద్యోగులకు అన్ని 
ప్రయోజనాలు ఇవ్వాలని. ప్రభుత్వం భావిస్తోందా? 

(స) 1928 తర్వాత నియమితులైన కలకత్తా, భారత ప్రభుత్వ ముద్రణాలయం 
ఉద్యోగులకు సెలవు దినాల్లో పనిచేసినందుకు నస్టసరిహార సెలవు లేదన్నది వాస్తవమేనా? 

(డి) పండుగ సెలవుల్లో హాజరైతే ఉద్యోగులకు 25 శాతం మాత్రమే భత్యం ఇవ్వటం 
సెలవు కాని రోజుల్లో హాజరైతీ ఏమీ ఇవ్వకపోవటం నిజం కాదా? 
* లెజిసీటిన్‌ rob ABS (B08), నంవ్రటం : 1, 1945, 26.3.1945. శ్రట20/0.. 


946 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(ఇ) అట్లయితే, 1928 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఏ పరిస్థితుల కారణంగా 
నష్ట పరిహార సెలవు ఇవ్వటం లేదు? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ), (బి) లేదు. వారికి మెడికల్‌ లీవు ఉంది. కింది స్థాయి శాశ్వత (పర్మినెంటు) 
ఉద్యోగులకు శాశ్వత సర్వీసుకు సంబంధించిన ప్రయోజనాలు అంటే ఫించను, ఆర్జిత సెలవు, 
అసాధారణ సెలవు వంటి సదుపాయాలు ఉన్నాయి. వారికి ఇంటి అద్దె, ఇతర సదుపాయాలు 
ఇవ్వటం" అనే అంశం పరిశీలనలో ఉంది. 

(సి అవును. _ ౨. 

(డి) నష్ట పరిహార సెలవుకు. బదులుగా వారికి పండుగ సెలవుల్లో హాజరైనందుకు 
మామూలు రేట్ల మీద.25 శాతం ఎక్కువ ఓవర్‌టైం చెల్లిస్తారు. 


(ఇ) పరిపాలనా కారణాల వల్లి. ; : స్‌ 


319. | | 
శ . విద్యార్థులకు. విదేశాల్లో ie విద్య కొరకు పథకాలు 


1320. దివాన్‌ అటట చౌదరి : 


(ఎ) ఉన్నత సాంకేతిక విద్య కొసం విద్యార్థులను క పంపటం గురించి 
ప్రభుత్వం ఎదుట రెండు విభిన్న పథకాలు ఉన్నాయా అనేది గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి 
చెప్తారా? అట్లయితే ఆ రెండు పథకాల ప్రధాన లక్షణాలేమిటి? 

(బి) కార్మిక శాఖ ప్రవేశపెడుతున్న శిక్షణా పథకం విద్యా. ఆరోగ్య భూముల శ్వా 
పథకం కంటే భిన్నమైందా? | 

(సి) ప్రతిపాదిత పథకం బెనిన్‌ శిక్షణా పథకం వంటిదేనా? 

(డడ) ప్రభుత్వం విదేశాల్లో 2 విద్యార్థులకు సా సాంకేతిక — ఏవి? - అంశానికీ 
ఎంత కాలం Sa? ఉంటుంది? . WS 7 

(ఇ) విదేశాల్లో ఉత్తీర్ణులై త తిరిగి — ప్రభుత్వం ఏ తరహా నఖ 
చూపిస్తుంది? ai 
* “BIS అసెంబ్లీ BBS (సింట్రుల్ల్‌"” నంవ్రుటం 21, 1945, 26.3. 1945. వుట. 2010 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 947 


(ఎఫ్‌) ప్రతీ రాష్ట్రం నుంచి ఇంతమంది అనే కోటా పద్ధతిలో, వివిధ కుల, మతాల నిష్పత్తి 
పాటిస్తూ ప్రభుత్వం ఆ విద్యార్ధులను ఎంపిక చేస్తుందా? అట్టయితే బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో 
నుంచి ఎంతమంది సప eae ఎంఖుతారు? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ), (బి) రేండు ప్రత్యేక ess మొదటిది 
- సాంకేతిక శాస్త్రీయ అంశాల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులను విదేశాలకు పంపటం. రెండవది 
పరిశ్రమల్లో ఇదివరకే పనిచేస్తున్న సాంకేతిక నిపుణులను తదుపరి శిక్షణ కోసం లేదా వారి 
పారిశ్రామిక లేదా వృత్తిపర అనుభవాన్ని పెంపొందించటం కోసం విదేశాలకు పంపటం. మొదటి 
పథకాన్ని విద్యా, ఆరోగ్య, భూముల శాఖ ప్రతిపాదించింది. రెండవ పథకాన్ని కార్మిక శాఖ 
ప్రతిపాదించింది. 


(సి) ప్రతిపాదిత పథకం బెవిన్‌ శిక్షణా పథకానికి విస్తరణగా ఉంటుంది. 


పరిశ్రమలో ముఖ్యమైన పర్యవేక్షక పోస్టులకు ఉన్నత సాంకేతిక శిక్షణ ఇవ్వటం 
సమకూర్చటం లక్ష్యం. ' 


(డి) కార్మిక TH ఆధ్వర్యంలో ప్రారంభించిన శిక్షణాంశాలు ఇవి : మెకానికల్‌ 
ఇంజనీరింగ్‌, ఎలక్షికల్‌ ఇంజనీరింగ్‌, రేడియో తయారీ, నౌకా నిర్మాణం, వైమానిక ఇంజనీరింగ్‌, 
మెరైన్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగు, HIS ఇంజనీరింగ్‌, మెటలర్జీ, విద్యుదుత్సాదన, 
లోకోమోటివ్‌ నిర్మాణం, కెమికల్‌ ఇంజనీరింగ్‌, ప్లాస్టిక్స్‌, గాజు, స్టీల్‌ తయారీలు. 

(ఇ) © ఇదే తుది జాబితా కాదు. ఇతర రకాల శిక్షణ కూడా అవసరమనుకుంటే ఇవ్వాలనే 
ఆలోచన ఉంది. సాధారణంగా శిక్షణా కాలం ఒక సంవత్సరం. అయితే. ప్రత్యేక కేసులలో 
రెండు సంవత్సరాలకు పెంచవచ్చు. 


(ఎఫ్‌) కోటాలేమీ నిర్ణయించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు భరెంచగలవో 
చూసుకుని అంతమందిని ఎంపిక చేయమని వారికి చెప్పటం జరిగింది. పైవేటు యజమానులు 
కూడా తమ వాళ్లను ఎంపిక చేస్తున్నారు. ఈ ఎంపికలన్నీ పరిశీలించి భారత ప్రభుత్వం తుది 
ఎంపిక చేస్తుంది. 


948 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


స 320 
* గూడూరు డివిజన్‌ అ(భ్రకం గనుల్లో కార్మికులు 


1327. శ్రీమతి కె. రాధాబాయి సుబ్బరాయన్‌ : గౌరవనీయ కార్మిక సభ్యులు 
దయచేసి ఈ క్రింది విషయాలు చెప్తారా? 
(ఎ) గూడూరు డివిజన్‌ అభ్రకం గనుల్లో, భూగర్భంలోను ఉపరితలంలోను 
నియమించిన స్త్రీ వురుష కార్మికుల సంఖ్య. 
(బి) వారి సగటు కూరి, కరువు భత్యం 


(>) వారిలో ఎక్కువమంది కాం ట్రాక్టర్ల ద్వారా వచ్చిన వారేననీ, కాంట్రాక్టర్లు వారి 
“వే త్రనాల్లో కొంత శాతాన్ని తీసుకుంటారనేది నిజవేంనా? అట్టయితే ఈ విధానాన్ని 
అనుమతించడానికి కారణాలేమిటి? 

(డి). ఈ గనుల్లో పరిస్థితులపై ప్రభుత్వం ఒక విచారణ జరిపించి దాని నివేదికను 
సభకు సమర్పిస్తుందా? అట్లయితే ఎప్పుడు? 
Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) గూడూరు ప్రాంతంలో మైకా గనుల్లో నియమించిన కార్మికులు దాదాపు 7,000 
మంది పురుషులు, 4,000 మంది స్త్రీలు. భూగర్భంలో స్త్రీలను నియమించటం లేదు. 


\ 


"(బి సగటు కూలి పురుషులకు 12 రూపాయలు. hos 7 రూపాయలు. ఇటీవల 
వేతనాలు పెంచినందున కరువు భత్యం ఇవ్వటం లేదు. 


(సి) నాకు తెలిసినంతవరకు కార్మికులను తీసుకోవటం వారికి వేతనాలు చెల్లించటం 
అనేవి గని యజమానులే ప్రత్యక్షంగా చేస్తున్నారు. కాంట్రాక్టర్ల ద్వారా కాదు. 


(డి) లేదు. రెండవ భాగం ఉత్పన్నమే కాదు. 


_ * లెజిస్టీటేవ్‌ wroh BBS (సింట్రైల్ల్‌”, నంవ్రుటుం : 1, 1945, 26.3.1945. వుట : 2014 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | , 949 


321 
« గూడూరు డివిజన్‌లో అభ్రకం బిళ్ళల ఫ్యాక్టరీలకు | 
ఫ్యాక్టరీల చట్టం మున్నగు వాటిని వర్తింపచేయటం 


1328. శ్రీమతి కె. రాధాబాయి సుబ్బరాయన్‌ 8 గౌరవనీయ కార్మిక సభ్యులు 
దయచేసి ఈ కింది విషయాలు చెపుతారా? 


(ఎ) (i) గూడూరు డివిజన్‌లో మైకా బిళ్ళల ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీల చట్టాన్ని అమలు 
జరపటం లేదనేది (ii) ఇక్కడ నియమించిన కార్మికుల్లో చాలా భాగం స్త్రీలేనని వారికి ప్రసూతి 
సదుపాయ చట్టం ప్రయోజనాలు లభించటం లేదనేది. (iii) మహిళా కార్మికుల పిల్లలకు, 
శిశువులకు సంరక్షణా ఏర్పాట్లు ఏవీ లేవనేది (iv) పని ప్రదేశాలు చాలినంత గాలి వెలుతురు 
లేకుండా అపరిశుభ్రంగా ఉన్నాయనేది వాస్తవమేనా? మ 

(బి) ఈ ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీల చట్టం, ప్రసూతి సదుపాయ చట్టాలను వర్తింప 
జీయటానికి, కార్మికుల స్థితిగతులను మెరుగుపరచటానికి మహిళా కార్మికుల పిల్లలకు, శిశువులకు 
తగిన సంరక్షణ ఏర్పాట్లు కల్పించడానికి ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపడుతున్నదా? ఆ విషయం 
సభకు తెలియజేస్తారా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ), (బి) ఫ్యాక్టరీల చట్టం, మద్రాసు ప్రసూతి సదుపాయాల చట్టాల వర్తింపు అనేది 
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. గూడూరు డివిజన్‌లోని అ భ్రకం బిళ్ళల ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థితులపై 
సర్వే జరిపే పనిని కార్మిక దర్యాప్తు కమిటీ చూస్తోంది. కార్మిక దర్యాప్తు కమిటీ పని ముగిసిన 
అనంతరం కార్మిక ప్రణాళికా సమితి పెట్టే ప్రతిపాదనలను ప్రభుత్వం త్వరలోనే పరిశీలిస్తుంది. 


* “లజిస్టేట్‌ అసెంబ్లీ EBS (సింట్రల్‌” నంవ్రుటుం : 1, 1915, 26.3.1945. వుట. 2014 


950 డా॥ బాబాసా? హెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


322 
* భారత ప్రభుత్వ ముద్రణాలయాల్లో అర్హులైన కాపీ 
హోల్డర్లు, రివైజర్లను జూనియర్‌ రీడర్లుగా నియమించే 


“విషయంలో నిబంధన 

1330. శ్రీ బదరీ దత్తు పాండే : 

(ఎ) అర్హులైన కాపీ హోల్డర్లు, రివైజర్లను జూనియర్‌ రీడర్ల ఉద్యోగాల్లో నియమించడంలో 
ప్రస్తుత నిబంధనల్లోని అవకతవకల SO తమకు కలిగిన ఇబ్బందుల గురించి ప్రభుత్వ 
ముద్రణాలయ ఉద్యోగులెవరైనా పంపిన విజ్ఞాపనలు పంల అందాయా? గౌరవనీయ 
కార్మిక సభ్యులు దయచేసి చెప్తారా? ; న : 

(బి) వెనుక ఉత్తీర్ణులైన వారికంటే ముందు ఉత్తీర్ణులైన వారికి — ie 
నిబంధనను సవరించడానికి సంఘం అధ్యక్షుడయిన శ్రీ అసఫ్‌ ఆలీ ఎం. IS. ఏ. (కేంద్రం) 
పూర్తి ఆమోదంతో భారత ప్రభుత్వ ముద్రణాలయ కార్మిక సంఘం, న్యూఢిల్లీ 1940 మే 
నెలలో కార్మికశాఖకు ఒక పాతినిధ్యం పంపిన విషయం నిజమేనా? (ఆ యూనియన్‌ తు 

ఎం.ఎల్‌.ఎ. శ్రీ అసఫ్‌ ఫ్‌ ఆలీ) .. 

(సి) ఈ విజ్ఞాపనల దృష్ట్యా ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలను సవరించటం గురించి. 
ఆలోచిస్తున్నదా? 

Pn డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) న్యూఢిల్లీ భారత ప్రభుత్వ sangSerocsios'9 re కాపీ సీ హోర్తర్ల నుంచి 
విజ్ఞాపనలు అందాయి. అయితే రీడర్ల _ఉదో ్యగాలకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలలో 
అవకతవకలు గానీ, ఇబ్బందులుగానీ ఉన్నట్లు అందులో ఏ ఆరోపణా లేదు. 

(బి) నిజమే. | , 

(సి) . విజ్ఞాపనల్ని దానిలో ini బట్టి 308803580 జరుగుతుంది. 


* “లజిస్టట్‌ అసింభ్లీ డిబేట్‌: (Boex)", నంవుటిం : 1, 1945. 26.3.1945, Se : 2020 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | : “051. 


323 
* కొన్ని సి.పి.డబ్వు-డి విభాగాల్లో అక్రమ నియామకాలు 


1351. సయ్యద్‌ గులామ్‌ OE నైరంగ్‌ : 


(ఎ) ఉద్యోగాల్లో కుల, నుత ప్రాతినిధ్యానికి సంబంధించిన నిబంధనలకు వ్యతిరేకంగా 
నియామకాలు జరిగితే వాటిని రద్దు చేయాలా అనేది గౌరవనీయ SOS సభ్యులు దయచేసి 
చెప్తారా? 


(బి) సెంట్రల్‌ SOE వర్క్‌ శాఖ ఉద్యానవన విభాగంలో ఒక సిక్కును అక్రమంగా = 
నియమించినట్లు తెలిసింది. నిజమేనా? 


(సి) ఆ నియామకం రద్దు చేయలేదనీ, కాని ఆ ఉద్యోగంలో నియామకం కావలసిన 
ఒక ముస్లింను సీనియారిటీ జాబితాలో సరైన స్థానంలోనే చూపారనేది నిజమేనా? 


(డి) న! ఇంజనీర్ల eal కూడా కొన్ని అక్రమ నియామకాలు పు 
నిజమేనా? 

(ఇ) ఆ నియామకాలను రద్దు చేయకుండా ఆ స్థానాలలో నియామకం కావలసిన 
ముస్లిములను సీనియారిటీలో సరైన స్థానంలోనే చూపాలని నిర్ణయం జరిగిందన్నది నిజమేనా? 

(ఎఫ్‌) ఆ తర్వాత సీనియారిటీకి సంబంధించిన ఉత్తర్వులు కూడా రద్దు చేయటమూ, 
సీనియారిటీని ము? స్లమేతరుల అక్రమ నియామక తేదీలను బట్టి  న్యాయికాటాతా నిజమేనా? 
అట్టయితే ఎందుకని? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) చేయాలి. 

(బి) కాదు. | 

(సి) ఉద్యానవనం సబార్జినేట్‌ తరగతిలో రెండు ఖాళీలు ఒకేసారి ఏర్పడ్డాయి. 
మొదటిది ముస్లింలకు రిజర్వు అయినది. రెండవది రిజర్వు కానిది. ముస్లింకు రిజర్వేషన్‌ 


అయిన ఖాళీలో ముస్లిం ఎంపిక అయ్యాడు. రిజర్వు కాని ఖాళీలో ఒక సిక్కు చేరాడు. ముస్లిం 
అంతకు ముందు మరో చోట పని చేస్తున్నందున, ఆ కార్యాలయం నుంచి వెంటనే అతను 


* ' “లజిస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్‌)”, నంన్రుటం : 1, 1945, 26.3.1945. వుట : 2025 


952 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


బయటపడి రాలేకపోయినందున ముస్లిం కంటే ముందుగా సిక్కు వచ్చి తన ఉద్యోగంలో చేరాడు. 
ఆ రెండు నియామకాల్లో మొదటిది ముస్లింకు కేటాయించినందున సీనియారిటీ జాబితాలో 
ఆయనకు సిక్కు కంటే ఉన్నత స్థానం వచ్చింది. = 

(డి), (ఇ), (ఎఫ్‌) ప్రభుత్వ సర్వీసులలో మైనార్టీల ప్రాతినిధ్యం గురించిన ఆదేశాల్లో 
పేర్కొన్నట్టు కచ్చితంగా కుల, మత నిప్పత్తిని పాటించకుండా ఎలక్టికల్‌ ఇంజనీర్‌ శ్రేణిలో కొన్ని _ 
నియామకాలు జరిగాయి. ప్రాచ్య భారతంలో తక్షణ యుద్ధ కార్యక్రమాల Sars ఈ నియామకాలు 
స్వల్ప కాలంలోనే జరుపవలసి వచ్చింది. ఈ నియామకాల్లో ప్రతిపాదిత కుల మత నిష్పత్తి 
పాటించటం ఆచరణ సాధ్యం కాలేదు. అందువల్ల ఆ నియామకాలను రద్దు చేయలేదు. 
సంబంధిత అధికారుల సీనియారిటీ జాబితాను వారి నియామకపు తేదీలను బట్టి ఖరారు చేశారు. 
ఆ తర్వాత ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ శ్రేణిలో ఏ ముస్లిం అధికారి సీనియారిటీనీ నిర్దేశించే ఉత్తర్వులు 
ఆమోదం కాలేదు, SSP కాలేదు. 


324 


* మహిళా గని కార్మికులకు కొన్ని ప్రసూతి సదుపాయాలు 

1358. 3, టి.ఎస్‌.అవినాశిలింగం చెట్టియార్‌ : గౌరవనీయ కార్మిక సభ్యుడు దయచేసి 
ఈ కింది విషయాలు Do? | 

(ఎ) 437 నెం. మౌఖిక ప్రశ్నకు 1945 ఫిబ్రవరి 21న ఆయన ఇచ్చిన SOOO, 
పురస్కరించుకొని స్త్రీలను ప్రసవానికి ముందు, ప్రసవం తరువాత గనుల్లోకి అనుమతించని 
కాల పరిమితిని పెంచే విషయమై ప్రభుత్వం పరిశీలించిందా? 

(బి) ప్రతీ గనిలోనూ ఆ గనిలో పనిచేసే మహిళా కార్మికుల పిల్లల కోసం క్రెచ్‌లు ఏర్పాటు 
చేసేలా చూసే విషయమై ప్రభుత్వం పరిశీలించిందా? | 

(సి, ఈ సభా సభ్యులు కొందరు స్వయంగా చూసి, ఈ Boao సక్రమంగా 
పనిచేయటం లేదని ప్రకటనలు చేసిన దృష్ట్యా, వీటిని సరిగ్గా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు 
తీసుకున్నదా లేదా? తీసుకుంటున్నదా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవసరమైన శాసనం ఇది వరకే సభ ముందు పరిశీలనకు ఉన్నది. 

(బి), (సి) గనుల్లో క్రెచ్‌లు తప్పక ఏర్పాటు చేయాలనే అంశం మొత్తంగా పరిశీలనలో 
ఉంది. . . 
*_లజిసైటేబ్‌ అసెంబ్రీ డబ్‌ (Doesd)", నంవ్రటం : 1, 1945, 26.3.1945. S38): 2028 

. pe 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 953 


325 
* విదేశాలలో సాంకేతిక పరిశ్రమల్లో శిక్షణ ఇచ్చే పథకాలు 

1359. శ్రీ టి.ఎస్‌.అవినాశిలింగం చెట్టియార్‌ : గౌరవనీయ కార్మిక సభ్యుడు దయచేసి 
ఈ కింది విషయాలు చెప్తారా? 

(ఎ) విద్య, ఆరోగ్య, భూముల శాఖ పత్రికా ప్రకటనలో ప్రస్తావించినట్లుగా, 
విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వటంతోపాటు, యుద్ధానంతరం ప్రారంభించే 
పరిశ్రమల్లో ఉపయోగపడేం దుకు కొంతమందికి సాంకేతిక పరిశ్రమల్లో శిక్షణ ఇప్పించే పథకం 
ఏదెనా ప్రభుత్వానికి ఉందా? 

(బి) అలాంటి వారికి శిక్షణ ఇవ్వటం కోసం అమెరికా లేదా బ్రిటన్‌ ప్రభుత్వాలతోనో 
పారిశ్రామికులతోనో భారత ప్రభుత్వం చర్చించిందా? 

(సి) అట్లయితే ఆ శిక్షణ ఏ పరిశ్రమల్లో? 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఉంది. 1944 డిసెంబర్‌ 12 నాటి టి.ఆర్‌.సి -11 - 1140 నంబర్‌ కార్మిక శాఖ 
లేఖపై గౌరవ సభ్యుడు దృష్టి సారించాలి. 1945 ఫిబ్రవరి 14 న ఆయన వేసిన 198 నెం. 
ప్రశ్నకు సమాధానంగా ఆ లేఖా ప్రతిని ఒక దానిని సభలో ఉంచటం జరిగింది. 

(బి) ప్రభుత్వాలతో - 

(సి) ప్రత్యేక పరిశ్రమలకు సంబంధించి కాకుండా సాధారణ చర్చలు జరిగాయి. 


326 
@ సాఫ్ట్‌ కోక్‌ రుసుము, వసూలు చేసిన టన్నుల బరువు 
104. కె.సి. నియోగి : 1941-44 మధ్యకాలంలో సాఫ్ట్‌కోక్‌ ఎగుమతుల మీద పన్నుల 
సంఘం ఎన్ని టన్నులపై రుసుము వసూలు చేసిందో గౌరవనీయ కార్మిక వా దయచేసి 
చెబుతారా? 
గౌ॥ డా॥ బి.ఆర్‌, అంటేద్యర్‌ : సమాచారం ఇలా పప, 
1941- 957,553 టన్నులు 
1942- 431,858 టన్నులు 
1943 - 354,835 టన్నులు 
1944 - 445, 721 టన్నులు 


* “లెజస్టేట్‌ అసెంబీ డిబేట్‌ (సింట్రల్‌”, నంవుటం :.1, 1945, 26.3.1945. వుట : 2029 
@ “SEIS wD డిబేట్ట్‌ (సెంట్రల్‌, నంవుటుం: 2, 1945. 28.3.1945. వుట : 2219 


954 | డా! బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


327. 
* QQ శాఖలు 


గౌ॥ సర్‌ BON రెయిజ్‌మన్‌ :. అయ్యా నేను ప్రతిపాదిస్తున్నాను. 

“1945 మార్చి 31వ రోజుకు ముగిసే సంవత్సరంలో “వివిధ శాఖలు” పద్దు కింద 
ఏర్పడే ఖర్చులను చెల్లించటం కోసం గవర్నర్‌ జనరల్‌గారు 10,00,000 రూపాయలు మించని 
అనుపూరక మొత్తాన్ని మంజూరు చెయ్యాలి" 

అధ్యక్షుడు : (Fu. సర్‌ అబ్బుర్‌ రహీం) : తీర్మానం ప్రతిపాదించబడింది. 

"1945 మార్చి 31వ రోజుకు ముగిసీ సంవత్సరంలో వివిధ శాఖల పద్దు కింద OHS 
ఖర్చులను చెల్లించడం కోసం గవర్నర్‌ జనరల్‌ గారికి 10,000 రూపాయలు మించని అనుపూరక 
మొత్తాన్ని మంజూరు చేయాలి. Oo 

టి.ఎస్‌. అవినాశి లింగం చెట్టియార్‌ : 27వ పేజీలో ఇవ్వబడిన వివరణ ఏమిటంటే : 

“అదనపు రాష్ట్రీయ ప్రాంతీయ కార్మిక సరఫరా కమిటీలు, కార్మిక సరఫరా డిపోలు, 
కార్మిక సరఫరా బ్యూరోలు నెలకొల్పిన కారణంగా" 

12 వ పేజీలో కార్మిక డిమాండ్‌ కింద ఇలా ఉంది : 

“రాష్ట్రీయ ప్రాంతీయ కార్మిక సరఫరా కమిటీల “కార్మిక సరఫరా డిపోల” పనిని 
సమన్వయపరచడానికి నైపుణ్యం లేని కార్మికుల సరఫరా డైరెక్టరేటు ఎర్పాటు“ 

అయ్యా ఇక్కడ న కనిపిస్తున్నది. ఈ రెండింటికీ తేడా ఏమిటో తెలుసుకోగోర్రు 
గౌ॥ cou బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) ; ఆ డిమాండ్‌ పూర్తిగా వేరు. అది 
ఆఫీసర్ల జీతాలకు సంబంధించినట్టిది. చెల్లింపుల గురించి ప్రస్తావిస్తున్నది. ఇది భిన్నమైనట్టిది. 
ఇది కొన్ని కార్మిక సరఫరా కమిటీలు, కార్మిక సరఫరా బ్యూరోలు, కార్మిక సరఫరా డిపోలు 
తెరవడానికి సంబంధించినట్టిది. ఇది పని వారి ఖర్చులకు సంబంధించినది కాగా, అది సచివాలయ 
అధికారుల జీతాలకు సంబంధించినట్టిది. 


* లెజిస్టీటవ్‌ అసెంబ్లీ S&S (పంటల్లో? నంగ్రటం : 2, 1945, 28.3.1945. వుట 2219 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు .. 955 


టి.ఎస్‌. అవినాశిలింగం చెట్టియార్‌ : దానిని నేను మళ్లీ చదువుతాను. “అదనవు రాష్ట్రీయ, 
ప్రాంతీయ కార్మిక సరఫరా కమిటీల ఏర్పాట్లలో.” 


గౌ॥ డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ : 2 ఇది సమన్వయానికి సంబంధించినది. అది సచివాలయంలో 
జరిగేది. 12 వ పేజీలోని అంశం సచివాలయంలోని అధికార్లకు సంబంధించినది. ఇది మాత్రం 
సచివాలయం వెలుపల జరిగీ పనికి సంబంధించింది. 


అధ్యక్షుడు : (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీం) : ప్రతిపాదన : 


“1945 మార్చి 31న “సకల విధ శాఖల” పద్దు కింద కౌన్సిల్‌ గవర్నర్‌ జనరల్‌కు 
10,00,000 రూపాయలకు మించని అదనపు మొత్తాన్ని మంజూరు చేయాలి" 


ప్రతిపాదన ఆమోదించబడింది. | | 

328 ~ 

శ ధన్‌బాద్‌ ఉప విభాగంలో బియ్యం కంట్రోలు రెట్లు 
1464. కెసి. నియోగి : | | | 


(ఎ) బీహారు రాష్ట్రంలోని ధన్‌బాద్‌ సబ్‌ డివిజనులో ప్రస్తుతం స్థానికంగా ఉన్న వివిధ 
రకాల బియ్యం కంట్రోలు రేట్లు మణుగుకు ఏ విధంగా ఉన్నాయో గౌరవనీయ కార్మిక సభ్యులు 
దయచేసి చెపుతారా? 


(బి) ధన్‌బాద్‌ సబ్‌ డివిజనల్‌లో బొగ్గు గనుల కూలీల ప్రయోజనం ం కోనం బియ్యం 
సరఫరా చేయడానికి రెండు బొగ్గు వ్యాపార సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రేట్లు వసూలు 
చేస్తున్నది? బియ్యం కంట్రోలు ధర మీద మరేదైనా అదనపు మొత్తాలను ఆ సంస్థల నుంచి ఆ 
రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నదా? అయితే ఏ రేసున? ఏ కారణాల వలన? . 


(సి) స్థానిక కంట్రోలు ధరల మీద మణుగుకు సుమారు 4 రూపాయల చొప్పున ఆ 


సంస్థలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణ ఏదైనా బారత బొగ్గు గనుల — నుంచి. 
అందినదా? 


a 
ఎ 


(డి) ధన్‌బాద్‌లోని వెల్ళేరు కమీషనర్‌ నుంచి ఈ విషయంలో గాని, ఇందుకు 
సంబంధించిన మరే విషయంలో గాని ఏదైనా సమ నివేదిక ప్రభుత్వానికి ఆ అందిందా? 


* “లజిస్టేట్‌ అసెంభ్రీ డిబేట్‌ (Dole), నంవుటం: 2, 1145, 29.3.1945. Se: 2235 


956 | | | | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

_ (ఎ) ధన్‌బాద్‌ సబ్‌డివిజన్‌లో బియ్యం టోకు కంట్రోలు ధరలు మణుగుకు ముతక 
రకం 11 రూపాయలు, మధ్య రకం 12 రూపాయలు. ఈ రెండు రకాల ee చిల్లర 
ధరలు శేరుకు -/4/7'/, మరియు -/5/= 

(బి) రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు బొగ్గు వ్యాపార సంస్థల నుంచి వసూలు చేస్తున్న 
ప్రాథమిక టోకు కంట్రోలు రేట్లు ముతక బియ్యానికి మణుగుకు 9 రూపాయల చొప్పున మధ్య 
రకం బియ్యానికి 10 రూపాయల చొప్పున .పరిపాలనా సంబంధమైన ఖర్చుల కోసం అదనంగా 
మణుగుకు -/4/-* చొప్పున బియ్యం సరఫరా కేంద్రాల నుంచి వినియోగ స్థానాల వరకు 
రవాణా చెయ్యడానికి అయ్యే ఖర్చులనూ అందుకు సంబంధించిన సంచుల ఖరీదులనూ 
అదనంగా ఆ వ్యాపార సంస్థలు భరించవలసి ఉంటుంది. 

(సి) అవునండి. "= 

(డి) Sa. 

కెసి. నియోగి : వివిధ ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే స్థానిక కంట్రోలు ధరల 
కంటే బొగ్గు గనుల ప్రాంతం వారికి సరఫరా చేస్తున్న బియ్యం ధరలు అధికంగా ఉన్నాయో లేదో 
ఫైన అడిగిన 'బి ప్రశ్న కింద గౌరవ సభ్యుడు సభకు వివరించగలరా? | 

Ru డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ': :™ విషయంలో నేను ఏమి అంచనాలు వేయలేదని 
మనవి చేస్తున్నాను. | 

కెసి. నియోగి : : అదే మరి నిజమైన ఆరోపణా అంశం. . 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవనీయ మిత్రులు ఆ లెక్కలు వేయవచ్చును. 
కె.సి. నియోగి : పై ప్రశ్నలోని 'డి' కి సంబంధించి అధికారి అంటే భారత ప్రభుత్వం 
అధికారి అనే అనుకోవచ్చా? . | | 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అనుకోవచ్చు. 

కె.సి. నియోగి : ఈ సమస్యకు సంబంధించి తరచుగా అందుతున్న ఆరోపణల 
దృష్ట్యా సదరు అధికారి నుంచి ఈ విషయంలో ఒక నివేదికను తెప్పించుకోవలసిన అవసరం 
ఉన్నదన్న THD గౌరవనీయ 'తభ్యుతు గ గుర్తిస్తారా? 


~ 


* రేట్లు అణాలు పైనల PPPs 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 957 


Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ పని. సదరు అధికారి విధులలోకి రాదు. ఇది రాష్ట్ర 
ప్రభుత్వాలు చూసుకోవలసి నట్టిది. 

కె.సి. నియోగి : ఈ సందర్భంలో వస్తున్న ఆరోపణల సారాంశం ఏమిటంటే బొగ్గు గనుల 
ప్రాంతాల వారికి వీలైనంత చౌకగా బియ్యం సరఫరా చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర 
ప్రభుత్వం పూర్తిగా సహకరించడం లేదనేది. ఈ విషయం గౌరవ సభ్యుడికి తెలుసు. 

Pu డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను. అయితే ఈ 
విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా ఆదేశించగలనని నేను అనుకోవడం లేదు. 


329 
+ బెలూచీస్మాన్‌లో నీటి పారుదల కలిగిన భూమి 


1469. e225 ఖయూమ్‌ : గౌరవ కార్మిక సభ్యులు ఈ విషయాలు చెబుతారా? 

(ఎ) యుద్ధం తరంలన్నుటే నుంచి బెలుచిస్థాన్‌లో నీటిపారుదల కిందకు తేబడిన 
మొత్తం స్థలం ఎంత? 

(బి) అట్టి స్థలంలో నీటి పారుదల కిందకు ప్రభుత్వం తెచ్చినది ఎంత? ప్రయివేటు 
వ్యక్తులు తెచ్చినది ఎంత? 

(సీ) అలాంటి నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం ఎంత? 

(డి) భూమిని నీటిపారుదల కిందకు తేవడానికి గాను జమిందారులకు ఏమైనా ధన 
సహాయం చేశారా? | 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ), (బి), (సి) - యుద్ధం ప్రారంభమైన తరువాత బెలుచిస్టాన్‌లో చెప్పుకోదగినంత 
భూమి ఏదీ సాగు క్రిందకు రాలేదు. అయితే 68 వేల రూపాయలు ఖర్చయ్యే రెండు వరద 
నివారణ పథకాలను ప్రభుత్వం మంజూరు చెయ్యశం వల్ల 1,000 ఎకరాల భూమి అదనంగా 
సాగు 'కిందకు వచ్చింది. నీటి పారుదల పథకాల కింద సాగును తీవ్రతరం చెయ్యడం So, 
మెట్టసాగును విస్తృతం చెయ్యడం So, ప్రభుత్వపు ధాన్య సేకరణ విధానాల వల్ల బెలుచిస్టాన్‌ 


గోధుమ, వరి ధాన్యం, జొన్న, ఇతర రాష్ట్రాలకు ఎగువుతి చెయ్యడంలో మిగులు రాష్ట్రంగా పరిణతి 
చెందింది. 


(డ్రి సమాచారం సీకరించబడుతున్నది. 
* 9095 అసెంబ్లీ EELS (సింట్రల్ల్‌”, నంవుటం : 2 1945 29.3.1945. వుడు: 2239 


958 . a.  . డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


a 


330 


* రైల్వే బొగ్గు గనుల దగ్గర సారా దుకాణాలు 


1470. శ్రీమతి కె.రాధాబాయి అ గౌరవ కార్మిక me దయచేసి ఈ 
విషయం చెబుతారా? 

(ఎ) రైల్వే బొగ్గు గనుల సమీపంలో సారా దుకాణాలు ఉన్నాయన్న విషయం నిజమేనా? 
అయితే అవి ఏయే రోజులలో ఏయే సమయాలలో తెరిచి ఉంచుతున్నారు? 

(బి “సదరు సారా దుకాణాల్లు గని ఫని వారిని త్రాగుడుకు పురికొల్పుతున్నాయనీ, 
వారి జీవితాలను, ఆరోగ్యాలను పాడు చేసుకొనేటట్లు చేస్తాయనీ యాజమాన్యానికి తెలుసా? 
ఫలితంగా జీతాలు అంధుకొన్న మురుసటే రోజున పని వారి హాజరు, బొగ్గు ఉత్పత్తి తగ్గుతాయనే 
వాస్తవం కూడా తెలుసునా? సో a 

(సి) పై 'బొకి జవాబు “తెలియదు అని గాని అభి. ఈ విషయంలో, ఒక నివేదికను 
తెప్పించుకొనే విషయం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందా? _. 

(డి) గనుల ప్రాంతంలో సారా దుకాణాలను రద్దు చెయ్యాలని అందుకు సంబంధించిన 
అధికారులకు చెపే ప్పే విషయం గురించి గాని, సారా దుకాణాలను తెరిచి ఉంచే సమయాలను 
అదుపు చెయ్యడం గురించి గాని, వ్యక్తులకు అమ్మే సారాను పూర్తిగా మూసి వెయ్యడం గురించి 
గాని, ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 

గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. రైల్వేల కింద, ఇతరుల కింద గల బొగ్గు గనుల ప్రాంతాల్లో సారా 
దుకాణాలు ఉన్నాయి. అవి ఏ రోజులలో, ఏ సమయాలలో తెరుస్తారనే సమాచారం ప్రస్తుతం 
నా వద్ద లేదని చెప్పడానికి మ అయితే అట్టి alae సేకరించి సభ ముందు 
| పెట్టగలను. 

(బి) 'తెలియదు.' 
(సి) పనివారి తాగుడు, ఆరోగ్యం, ఉత్పత్తి - వీటి మధ్య గల సంబంధాలను గురించి 
" “ఒక నివేదికను ప్రభుత్వం సేకరించగలదు. 

(డి) ఆబ్కారీ వ్యవహారాలు రాష్ట్రాలకు సంబంధించినవి. ఈ విషయంలో ఒక 
నివేదికను, అందుకొన్న తరువాత సారా దుకాణాలకు సంబంధించి ఏవైనా సూచనలు 
_ చెయ్యవలసిన అవసరం ఉన్నదేమో (ప్రభుత్వం పరిశీలించగలదు: _ 


* 595095 esrb. BEES (సింటుల)", నంవ్రుుం: 2 1945, 29.3.1945. es 2239 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు _ 959 


మరొక విషయం ఏమిటంటే బీహారు బొగ్గు గనుల ప్రాంతాలలో మద్యపు చిల్లర అమ్మకం 
ధరలు 1944 డిసెంబరులో పెంచారు. సారా తాగుడును పరిమిత పరచడానికి మరేదైనా చర్య 
తీసుకునే ముందు ఈ పెంచిన ధరల ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తున్నది. 

మరొక విషయం ఏమిటంటే బెంగాల్‌ బొగ్గు గనుల ప్రాంతంలో తాగుడు ఎక్కువైన నిదర్శనా 
లేమీ లేవని గత సంవత్సరం బెంగాలు నుంచి వచ్చిన ఒక నివేదిక సూచిస్తున్నది. 

శ్రీమతి కె, రాధాబాయి సుబ్బరాయన్‌ : అయ్యా, ఈ దేశంలో బొగ్గు పరిస్థితి చాలా 

ష్టంగా వున్న దృష్ట్యాను, బొగ్గు గనుల్లో ఉత్పత్తిని చాలా పెంచవలసి. వున్న దృష్ట్యాను, బొగ్గు 

గ నుల సమీపంలోని సారా ధుకాణాలను, అది రాష్ట్ర 'ప్రభుత్వారికు సంబంధించిన 
విషంయమైనప్పటికీ వెంటనే మూసి వేయవలసిన eons గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 

గౌ డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : గౌరవ సభ్యురాలు సూచించిన దానిపై మాకు 
నియంత్రణాధికారం లేదనుకొంటున్నాను. 


జి. రంగయ్య నాయుడు : గనుల వాంతాలల్‌ సారా దుకాణాలు తెరవడం స్థానిక ప్రభుత్వ 
అనుమతితోనే జరిగిందేమో తెలుసుకొనవచ్చునా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌ అంబేద్కర్‌ : ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు, సంబంధించినట్టిదని 
నేను ముందే చెప్పాను. | అ 


331 
* రైల్వే జ బొగ్గు పని వారి. పిల్లలకు. ప్రాథమిక పాఠశాలలు. | 


1471. 25083: రాధోబాయి: నుబ్బరాయన్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి ఈ 
విషయం చెబుతారా? - bod ca. 4 
(ఎ) రైల్వే బొగ్గు గనుల SNS పిల్లల కోసం! Saar’ 'ప్రాథమిక పాఠశాలలు — 


ఉంటే పాఠశాలల సంఖ్య, విద్యార్థుల స సంఖ్య ఎంత? అందులో మగ పిల్లలు ఎందరు?' ఆడపిల్ల 
లెందరు? 


(బి) 1939, జూన్‌ తరువాత పాఠశాలల సంఖ్య విద్యార్థుల a పెరిగిందా? లేక 
తరిగిందా?. తేడా ఎంత? . : . 


(సీ) ఈ పాఠశాలలు సహ తారా ఉపాధ్యాయులలో క స్తీలున్నారా? 


* లబిఫీటేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్ల్‌” నంవుటం: 2, 1945, 29.3.1945. వుట : 2239 


960 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(డి) ఈ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా? లేదంటే 
ఎందువల్ల? 

(ఇ) _ ఈ పాఠశాలలు పూర్తిగా కాని, పాక్షికంగా కాని బొగ్గు గనుల యాజమాన్యం 
కింద వున్నాయో? లేక ఇతర స్థానిక యాజమాన్యాల కింద కూడా వున్నాయా? 

(ఎఫ్‌) బొగ్గు పనివారిలో ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 
తీసుకొంటున్న చర్యలేమిటి? 

Pu cou బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును ఉన్నాయి. పాఠశాలల సంఖ్యను గురించిన పూర్తి సమాచారం ప్రస్తుతం 
నా వద్ద లేదు. త్వరలో సేకరించగలను. పాఠశాలలో చదువుతున్న పని వారి పిల్లల సంఖ్యను 
సేకరించటం అంత. సులభం కాదు. ఎందుకంటే ఆ పాఠశాలల్లో ఇతర విద్యార్థులు కూడా 
చదువుకుంటున్నారు. 

(బి), (సి), (డి) సమాఛారం ప్రస్తుతం నా వద్ద లేదు. త్వరలో సేకరించి "సభ ముందు 
ఉంచగలను. 

(a) ఆ వళుళ హజారిబాగ్‌ గనుల బోర్డు కింద వున్నాయి. ఆ బోర్డుకు రైల్వే 
గనుల వారు ధన సహాయం చేస్తున్నారు. 

(ఎఫ్‌) విద్యా సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రాథమిక రాష్ట్ర ప్రభుత్వాలది. 

శ్రీమతి కె. రాధాబాయి సుబ్బరాయన్‌ : అయ్యా, సంక్షేమ కమిటీ ఒకటి వున్నదని గౌరవ 
సభ్యులు లోగడ చెప్పి ఉన్నారు. కనుక ఈ ప్రశ్నలో నేను చేసిన సూచనలను గారవ సభ్యులు ఆ 
కమిటీ దృష్టికి తేగలరా? పాఠశాలల్లో ——_ పని వారి పిల్లల గురించిన సమాచారం 
తెప్పించగలరా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : sc కమీటీ ఈ విషయంలో శ్రద్ధ వహించడాన్నీ 
తదుపరి చర్య తీసుకోవటాన్నీ నిషేదించేదేమీ లేదు. 

శ్రీమతి కె. రాధాబొయి సుబ్బరాయన్‌. : ఈ విషయాలలో శ్రద్ధ వహించవలసిందిగా 
సంక్షేమ కమిటీకి ప్రభుత్వం అదెశాలివ్వగలదా? 

71 డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : అవును. ఇవ్వవచ్చు. వెల్ఫేరు కమిటి! ' శ్రద్ధ తీసుకోవటాన్ని 
ఆపేదేమీ లేదు. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు . 961 
* ఆవశ్యక సర్వీసుల ఆర్జనిన్సును ప్రభుత్వ ఉద్యోగులకు 
వర్తింపజేయడం 
1485. ఎన్‌. ఎమ్‌. జోషి: కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) ఆవశ్యక సర్వీసుల ఆర్డినెన్సు మొత్తం ప్రభుత్వోద్యోగులందరికీ వర్తిస్తుందా? 
(బి) కారణం లేకుండా రాజోద్యోగులు ఉద్యోగాలను నిలిపి వేయకూడదనే నియమం 
దృవ్వ్యు 1941 ఆవశ్యక సర్వీసుల ఆర్డినెన్సు. 11లోని (5), (6) సెక్షనులను woo 
పరచకపోవడం గురించి ప్రభుత్వానికి అసమ్మతి ప్రకటన లేవైనా అందాయా? వారి వారి జీతాలను 
లేక ఇతర ఉద్యోగ నిబంధనలను క్రమ పరిచే నియమాలను జారీ చేయడం లేదా ఏదైనా ఒక 
ప్రత్యేక అధికార సంస్థకు అప్పగించడం గురించి కూడా ఏవైనా అసమ్మతి ప్రకటనలు అందాయో? 
Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ; (ఎ) అవును (బి) లేదు. 


ఎన్‌. ఎమ్‌. జోషి: ఆవశ్యక సర్వీసుల చట్టం క్రింద తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వం 
ఎందుకు తీసుకోలేదు? 

Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మన గౌరవ మిత్రుని ప్రశ్న అసమ్మతి న 
అనేది. : | | 


* * * 


టి. ఎస్‌. అవినాశిలింగం చెట్టియార్‌ : 2 ఇందులో మూడవ అంశం... 


గౌ॥ డా॥ చి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : మన గౌరవ మిత్రుడు అవినాశిలింగం 
చెట్టియార్‌ పేర్కొన్న అంశాలను నేను అప్పుడు సభలో లేకపోవడం వల్ల వినలేకపోయాను. 
అయినప్పటికీ ఈ క్వార్టర్లు శాశ్వతమైనవే అని వారికి చెప్పదలచుకున్నాను. 


టి. ఎస్‌. అవినాశిలింగం చెట్టియార్‌ ౩ అన్నీనా? 


A డా॥ బి .ఆరీ్‌. — అవును. షష me చేపట్టేటట్టు చేసిన అవసరం 
ఏమిటంటే... | 


టి.ఎస్‌, అవినాశీలింగం చెట్టియార్‌ : అది నకు తెలుసు. నా గౌరవ మిత్రుడు ఆ 
విషయంలో ఒక పెద్ద & ప్రసంగమే చేయగలరు. 


వ ర Why oA 


* “లజిస్టేట్‌ అసెంభ్రీ PT (Boe), నంవుటం: 21945, 29.3.1945. వుడు 2245 


962 డా॥ బాబాసొహె బ్‌ క రచనలు - ప్రసంగాలు 


Tu డా॥ చి. ఆక అంబేద్కర్‌ : తాత్కాలిక భవనాల నిర్మాణానికే ఎంతో ధనం ఖర్చు 
అవుతున్న పరిస్థితిలో ఈ క్వార్టర్లను సచివాలయంలో పని చేస్తున్న ఎంతో మంది గుమస్తాల 
కోసం శాశ్వత నివాసాలుగా సంపాదించటంలో కృతకృత్యులం కాగలిగామంటే అది గొప్ప విషయం. 


333 
x ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఒక మసీదు చుట్టూ గోడ కట్టడం 


మౌల్వీ మహమ్మద్‌ అబ్బుల్‌ ఘనీ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) ఢిల్లీ ముస్లిమ్‌ వక్ఫ్స్‌ చట్టం (1943లోని XIII ) కింద ఒక సున్నీ - మజ్లిస్‌ = ఎ 
వక్ఫ్‌ నెలకొల్పబడిన సంగతి గౌరవ సభ్యునికి తెలుసా? తెలిస్తే ఈ సున్ని మజ్లిస్‌ - ఎ - వక్ఫ్‌ ఢిల్లీ 
పరగణాలోని అన్ని వక్ఫ్‌ లకు ఏకైక పరిపాలకుడా? 

(బి) న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్ల సమీపంలో 
ఒక పురాతనపు మసీదు దానికి చేరి ఒక శ్మశాన వాటిక ఉన్న సంగతి గౌరవ సభ్యునికి తెలుసునా? 
అక్కడ ముస్లిములు ప్రార్థనలు జరుపుతారనే సంగతి కూడా .తెలుసునా? 

(సి) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ ఆ మసీదు చుట్టూ ఒక గోడ కట్టాలనుకుంటున్నదనే 
విషయం అందువల్ల అక్కడ ముస్లింల ప్రార్థనలకు అంతరాయం ఏర్పడనున్నదనే విషయమూ 
నిజమేనా? 

(డి) మసీదు చుట్టూ గోడ కట్టడానికి సున్నీ -మజ్జిస్‌ - ఎ- వక్ఫ్‌ అనుమతి కోరారా? 

(ఇ) ఆ మసీదులో ప్రార్థనలు జరుపుతున్న ముస్లింలు అభ్యంతరం తెలిపిన మీదట 
పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ వారూ, కాంట్రాక్టరూ పని ఆపిన సంగతి వాస్తవమేనా? 


గౌ॥ డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌: 

(ఎ) అవును. 

(బి) - కరోల్‌బాగ్‌లో ఈ మధ్యనే నిర్మించబడ్డ ప్రభుత్వ క్వార్గర్ల సమీపంలో ఒక పాత 
ఉపయోగంలో లేని శ్మశానం ఉన్నదనే తప్ప పాత మసీదు ఉన్నట్టు నాకు తెలీదు. అయితే ఆ 


ప్రాంతంలోని కొందరు ముస్లింలు ఒక పక్కా వేదికను నిర్మించుకొని ప్రార్థనలు జరుపుకొంటున్న 
విషయం మాత్రం నేనెరుగుదును. 


+ “చజ్లట అసెంబ్లీ డిబేట్‌ (2005) "నంవ్రుటం: 4, 1945, 24.1945, వుట. 2304 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | 963 


(సి) ఈ ప్రభుత్వ స్థలాన్ని ముస్లింలు కాని, హిందువులు కాని ఆక్రమించుకోకుండా 
ప్రభుత్వం స్థానిక పాలక సంస్థతో సంప్రదించి దీని చుట్టూ ఒక గోడను నిర్మించాలనుకున్నది. 
అయితే కొందరు ముస్లింల విజ్ఞప్తిని పురస్కరించుకుని న్యాయబద్భవైన ' సవుస్యలు 
DOR, Sowers వరకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆపి ఉంచింది. 

(డి) “బి'కి ఇచ్చిన నా జవాబు దృష్టా ఈ ప్రశ్న ఉదయించదు. 

(ఇ) “సి'కి ఇచ్చిన నా జవాబును చూడవలసిందిగా గౌరవ సభ్యుణ్ణి కోరుతున్నాను. 

(ఎఫ్‌) గౌరవ సభ్యుడు 'S ఇచ్చిన నా జవాబును చూడగలరు. 

సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : ఈ ప్రభుత్వ స్థలం చుట్టూ ప్రభుత్వం ఒక గోడను 
నిర్మించాలనుకుంటున్నదని గౌరవ సభ్యుడు చెప్పారు కదా? అసలు ఇది ప్రభుత్వ స్థ స్తలం ఎలా 
అయింది? అది ఒక స్మశాన స్థలం అయినప్పుడు, దానిని ప్రభుత్వ స్థ ROOT? 'గౌరవ 
ఎలా పేర్కొంటున్నారు? | 

Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రస్తుతం. ఇది వ్రభుత్వ స్ట 'సలంగా భావించబడుతోంది. 
ఈ విషయంలో నేను న్యాయ సలహాను ech Re 

సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : ఆంగ్లేయుల శ్మశాన వాటికలన్సు, హిందూ శ్మశాన 
వాటికలను కూడా ప్రభుత్వ స్థ సలాలుగానే గౌరవ సభ్యుడు భావిస్తారా? 

Mu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఇది వరకే చెప్పినట్లు న్యాయ సలహాను కోరి వున్నాను. 

సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : అయితే అది BW వాటీక అని గౌరవ andi 
చెప్పాడు కదా! మరి ప్రభుత్వ స్థలం అంటారేమిటి? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది ప్రస్తుతం వున్న స్థితిని బట్టి దాన్ని అలా చెపుతున్నారు? 

సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : ఎవరు? _ 

అధ్యక్షుడు (Tu సర్‌ అబ్బుర్‌ రహీం): ఆ తాను న్యాయ సలహా కోసం అడిగి వున్నట్టు 
గారవ సభ్యులు చెపుతున్నారు కదా! 
_ సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : అది ప్రభుత్వ స్థలమని ఆయనతో ఎవరు చెప్పారు? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ప్రభుత్వానికి సలహా ఇచ్చే హోదాలో ఉన్నవారు. 

మౌల్వీ మహమ్మద్‌ అబ్బుల్‌ ఘనీ : మసీదు, శ్మశాన వాటిక అంటూ గౌరవ సభ్యులు 
పిర్కొంటున్న ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకొని ఉన్నదా? 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : స్వాధీన పరభుకోవటం అనవసరం. 


964 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


* భారతీయేతరుల అధీనంలో ప్రజాహిత సంస్థలు 

1591. టి.ఎస్‌.అవినాశిలింగం చెట్టియార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) భారతదేశంలో బ్రిటిష్‌వారు, తదితర భారతీయేతరుల అధీనంలో ఉన్న ప్రజాహిత 
సంస్థల సంఖ్య- 

(బి) ఈ ప్రజాహిత సంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నాలు ఏమైనా 
జరిగాయా? 


Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ), (బి) సమాచారం సేకరించబడుతున్నది. అది అందగానే సభ ముందు పెట్టగలను. 


@ ప్రభుత్వ ముద్రణాలయాల లెక్కల తనిఖీ 
1596. కె.బి. జినరాజా హెగ్టే : గౌరన కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 
(ఎ) ప్రభుత్వ ముద్రణాలయాల లెక్కలు ప్రతి సంవత్సరం క్రమబద్ధంగా ఢిల్లీలోని 
. అకౌంటెంట్‌ జనరల్‌ చేత HDD చేయబడుతున్నాయా? 

. (బి ఆ తనిఖీ నివేదికల ప్రతులను పరిశీలన కోసం, చర్య నిమిత్తం తమ శాఖకు 
పంపుతున్నారా? అట్టి ప్రతులు గత రెండు సంవత్సరాలలోను తమ శాఖకు అందాయా? అందితే 
వాటిపై తీసుకున్న చర్య ఏమిటి? 

(సి) పేపరుకు సంబంధించిన లెక్కలలో గత రెండు సంవత్సరాల నివేదికలలోనూ 
చాలా తీవ్రమైన అవకతవకలు జరిగాయనేదీ దానిపై ఎట్టి చర్యా తీసుకోలేదనేది నిజమేనా? 
. అయితే అందుకు కారణాలేమిటి? 

(డి) KS Bock సంవత్సరాల నివేదికల ప్రతులను ప్రభుత్వం సభముందు సెట్టడానికి 
ఆలో చిస్తున్నదా? 


* “లెజుసీటేట్‌ woh డిబేట్‌ గంటలొ? నంవ్రుటం 4, 1945, 4.4.1945. వుడు 2428 
@ “౭జస్టే ట్‌ wrod BEES (సెంటీల్తో* Sots : 4, 1945, 14.4.1945, Heo: 2431 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 965 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) ముద్రణాలయాల లెక్కలు అకౌంటెంట్‌ జనరల్‌ చేత ఆయన తరఫున కేంద్ర 
రెవెన్యూ తత్సంబంధిత అధికారుల చేత తనిఖీ చేయబడుతూనే ఉన్నాయి. 

(బి) వివిధ శాఖలకు ఆ నివేదికల ప్రతులు అందజేయబడుతుంటాయి. వాటిలోని 
ముఖ్యాంశాల విషయంలోనూ, వివాదాస్పద విషయాలలోనూ ప్రభుత్వంతో సంప్రదిస్తారు. 

(సి) 1942-1943 నివేదికలో పద్దు పుస్తకాలలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని 


అవకతవకలు కనిపించాయి. నివేదిక ఈ మధ్యనే అందింది. అది ప్రింటింగ్‌, 1 స్టేషనరీ కంట్రోలర్‌ 
పరిశీలనలో ఉన్నది. 


(డి) లేదు. కేంద్ర రెవెన్యూ అకౌంటెంటు జనరల్‌ ఆ సంవత్సరపు చిత్తు లెక్కలలో 
కొన్ని ముఖ్యాంశాలు చేర్చారు. ఈ లెక్కలు పబ్లిక్‌ అకౌంట్సు కమిటీ పరిశీలించింది. అందుకు 
సంబంధించిన నివేదిక సభ ముందు ఉన్నది. 


కె.బి. జినరాజా WA : ప్రశ్నలోని “డి'కి సంబంధించి గౌరవ సదరు ఆడిట్‌ సభ్యుడు 
నివేదికలను సభ ముందు పెట్టగలరా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా! ఆ అవసరం లేదు. ఇవి పబ్లిక్‌ అకౌంట్సు కమిటీలో 
చేర్చబడి వున్నాయి. 


కె.బి.జినరాజా WA: ఈ ఆడిట్‌ నివేదికలు పబ్లిక్‌ అకౌంట్సు కమిటీ నివేదికలలో 
పూర్తిగా చేర్చబడి వున్నాయేమో తెలుసుకోవచ్చునా? 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ప్రయోజనాలకు ఏ భాగాలు 
అవసరమో అంతమేరకు ఆ భాగాలు చేర్చారు. 


336 
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్లు ఇవ్వకపోవటం 
1606. సర్గార్‌ సంత్‌ సింగ్‌ : 


(ఎ) ఢిల్లీలోనూ, న్యూఢిల్లీలోనూ పనిచేస్తూ, నెలకు 600 రూపాయల కంటే తక్కువ 
జీతాలు పొందుతూ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎట్టి గృహ వసతినీ పొందని కేంద్ర ప్రభుత్వ 
ఉద్యోగుల శాతం ఎంతో గౌరవ కార్మిక సభ్యులు దయచేసి తలియజేయగలరా? 


* GIS అసెంబ్లీ BBS (Rolex), నంవుటుం : 4, 19-45, 44/94 వుట 2439 


966 ల డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(బి) నెలకు 600 రూపాయల కంటే తక్కువ జీతం గల ఉద్యోగి అంతకంటే ఎక్కువ 
జీతం గల ఉద్యోగానికి వెళితే అట్టి ఉద్యోగి కొత్త గృహవసతి లభించే వరకు ఉన్న దానిని వదిలి 
పెట్టడనే విషయం నిజమేనా? 


(సి) ఢిల్లీ లోనూ, న్యూఢిల్లీలోనూ . పని చేస్తున్నప్పుడు ప్రభుత్వ క్వార్టర్లను పొంది 
ఉండి, ఒక శాఖ నుంచి మరో శాఖకు ఉదా: వ్యవసాయ సంస్థ - పూసా, భారత ప్రభుత్వ 
ముద్రణాలయం - న్యూఢిల్లీ, భారత ప్రభుత్వ సచివాలయ శాఖలు మొ॥ వాటికి బదిలీ అయిన 
కారణంగా ప్రభుత్వ క్వార్టర్లను పోగొట్టుకొన్న ఉద్యోగులెంతమందో చెబుతారా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) సుమారు నూటికి 65 మంది 
(బి అవును. 
(సి) అవసరమైన సమాచారం ప్రస్తుతం లేదు. దానిని సేకరించడం కూడా వ్యర్థం. 


అయితే ఒక విషయం మాత్రం నిజం. ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ కారణంగా ఏ 
ఉద్యోగీ తన పాత క్వార్టరును పోగొట్టుకోడు. 


337 
+ న్యూఢిల్లీలో ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ 
అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు క్వార్ణర్లను 
పోగొట్టుకున్న దయనియ స్థితి 
1607. సర్దార్‌ సంత్‌ సింగ్‌ : 


(ఎ) క్వార్టర్లు లేకుండా చేయబడిన ప్రభుత్పోద్యోగులలో చాలా ముంది, ఢిల్లీ, 


న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 ల కంటే అధికంగా శాశ్వత సర్వీసు 


కలవారే అనే సంగతి నిజమేనా? 


(బి) ఇందులో అనేకులు ప్రభుత్వ: క్వార్టర కోసం ఎంతోకాలం నిరీక్షించిన వాళ్ళనీ, 
ప్రస్తుత. పరిస్థితులలో వారికి ఇక జన్మలో తిరిగి ప్రభుత్వ క్వార్టర్లు లభించే అవకాశం 


ఉండకపోవచ్చుననీ ప్రభుత్వానికి తెలుసునా? 


* “౭జిస్టట్‌ అసెంబ్రీ డిబేట్‌ (సింట్రుల్‌”; నంవ్రుటం:4, 1945; 44/94 వుట : 2439 


ome a త” నటనా. a 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 967 


(సి) BOSSY, న్యూఢిల్లీలోనూ ప్రభుత్వోద్యోగి ప్రభుత్వ క్వార్టరును పొందే అవకాశం 
ఎక్కువ కావడానికి క్వార్టర్లలో సంప్రదాయ, అధునాతన భేదాన్ని రద్దు చేసిన విషయం నిజమేనా? 
(డి) ఎ,బి, లలో చెప్పిన ప్రభుత్వోద్యోగుల విషయంలో వారి. వారి ఉద్యోగ కాలాలను 
బట్టి క్వార్టర్లను కేటాయించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? లేకపోతే అందుకు కారణాలేమిటి? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


Rare 
~ 


(ఎ) నక్షత్రం గుర్తు గల ప్రశ్న Bo. 1606 లోని “సి? భాగానికి ఇవ్వబడిన జవాబును 
చూడవలసిందిగా గౌరవ సభ్యుడికి మనవి. 

(బి) గత ప్రశ్నకు నేనిచ్చిన జవాబులో పేర్కొన్న ఆఫీసర్లు జనరల్‌ఫూల్‌లో తమ వంతు 
వచ్చే వరకు ఆగి ఉండవలసిందే. ఎంతకాలం అనేది నేనిప్పుడు చెప్పలేను. 

(సి) అవును. | 

(డి) ఏ నిర్ణయం తీసుకోవడమైనా జనరల్‌ పూల్‌లోని సర్వీస్‌ కాలాన్ని బట్టి మా।తమే. 
ఏదైనా ఒక వర్గపు ప్రభుత్వోద్యోగులకు అనుకూలంగా ఈ నియమాన్ని మార్చడం ప్రభుత్వ 


దృవా్య న్యాయం కాదు. | 
338 స్వ 


* ఢిల్లీ, న్యూఢిల్లీలోని ప్రభుత్వ క్వార్టర్లలోని వారి నుంచి 
వట్టి 9 వెళ్ళ తడికల కోసం దరఖాస్తులు 


131. కె.సి. నియోగి: 


(ఎ) ఢిల్లీ, న్యూఢిల్లీలలోని ప్రభుత్వ క్వార్టర్లలో నివసించే ఉద్యోగులు 1945 వేసవి 
కాలానికి వట్టి వేళ్ళ తడికల కోసం 1945 మార్చి 25 లోగా దరఖాస్తులు పంపాలని కోరినట్లు 
గొరవ సభ్యులకు తెలుసునా? 

(బి) 1945 వేసవి కేటాయింపు ఇంకా జరగలేదనే విషయం కూడా తెలుసునా? 

(సి) 'బికి జవాబు అవునైతే, 1945 ఏప్రిల్‌లో క్వార్టర్లు కేటాయించబడే ఉద్యోగుల 
ప్రయోజనం నిమిత్తం అట్టి దరఖాస్తుల తేదీని పొడిగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నదా? లేకపోతే 
అందుకు కారణాలేమిటి? | 
* e955 అసెంభీ BBS (సింట్రల్‌”, నంవుటం : 4; 1945., 4.41945. వుట : 2449 


- హా పా ప కాసనననాంా 


968 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) అవును. 

(బి) కొత్త నియమాల కింద కాలిక (సీజునల్‌) కేటాయింపులు రద్దు చేయటం వల్ల 
ఈ ప్రశ్న ఉదయించదు. 

(సి) ప్రస్తుతం ప్రభుత్వ' క్వార్టర్లు లేని ఉద్యోగులు తమకు ఏప్రిల్‌లో అట్టి క్వార్టర్లు 
లభించిన పక్షంలో HH HD తడికల కోసం ఏ ప్రిల్‌నెల చివరి వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చును. 


339 


* కార్మిక శాఖ చేత సాంకేతిక కేంద్రాల ఏర్పాటు 
1697. డా॥సర్‌, జియావుద్దీన్‌ అహ్మద్‌ : 


(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? కార్మిక శాఖ ఆధ్వర్యంలో (i) 
ముస్లిం సంస్థలతో కలిసి (ii) ముస్లిమేతర సంస్థలతో కలిసి (iii) ఇంజనీరింగు సంస్థలు కాక 
ఇతర స్వతంత్ర సంస్థలతో కలిసి ఎన్నెన్ని సాంకేతిక కేంద్రాలు నెలకొల్పారు? 


(బి) మూడవ అంశం కింద ఎన్ని సంస్థలు ముస్లింలకు సంబంధించినవి? ఎన్ని సంస్థలు 
ముసిమేతరులకు సంబంధించినవి? 


(సి) ఈ మూడు అంశాల క్రింద ఎన్నెన్ని కేంద్రాలు నెలకొల్పారో వాటి పేర్లు, వివరాలు 
గౌరవ సభ్యులు సభ ముందు ఉంచగలరా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ()5 (i) 74 (1) స్వతంత్ర సంస్థలు అంటే అర్థం ప్రయివేటు సంస్థలు 
అనే అయితే - 36. 

(బి) ఆ 36 లోనూ 2 పూర్తిగా ముస్లిం నిర్వహణ కింద ఉన్నట్టివి. 


(సి) ఇందుకు సంబంధించిన ప్రకటన సభ ముందు ఉంచబడింది. 


* “లభసే ట్‌ అసెంబ్లీ SES (ఫింట్రల్సి? నంవ్రటం : 4 1945, 94/94 వుట 2611 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు . 969 


నివేదిక 


1. ముస్లిం సంస్థలకు సంబంధించిన సాంకేతిక శిక్షణా కేంద్రాలు. 
(ఎ) ఇంజనీరింగు : 
1. wager ఫజల్‌ భాయ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సెంట్‌ జేవియర్‌ కాలేజ్‌, 
ముంబాయి. 
2. ' ఆంగ్లో అరబిక్‌ కాలేజ్‌ టెక్నికల్‌ Sears ఢీ 
3. ముస్లిం యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, ఆలీఘర్‌ 
(చి) నాన్‌ ఇంజనీరింగ్‌ 
4. _ అంజుమాన్‌ ఇండస్ట్రీయల్‌ స్కూల్‌, మద్రాస్‌ 
5. షియా ఇంటర్మీడియట్‌ కాలేజ్‌, లక్నో. 
Tl. ముస్లిమేతర సంస్థలకు చెందిన సాంకేతిక శిక్షణా కేంద్రాలు. 
(రాస్త్ర ప్రభుత్వాలు, సంస్థానాలు, రైల్వే వర్క్‌షాపులు నడిపే కేంద్రాలు మినహా) 
(ఎ) ఇంజనీరింగ్‌ : 
1. బిపిసి. టెక్నికల్‌ స్కూల్‌, కృష్ణఘర్‌. 
2. కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, బెంగాల్‌. 
3. డి.జె, ఇండట్టియల్‌ స్కూల్‌, రాజ్‌షాహి. 
4. డాన్‌బాస్ఫో టెక్నికల్‌ స్కూల్‌, కృపినగర్‌ 
5. వఐ.బి.ఎన్‌, కం. లిమిటెడ్‌ సోనాచార వర్క్‌షాప్‌, నారాయణ్‌ గంజ్‌ 
.6. కెకె. టెక్నికల్‌ స్కూల్‌, మైమెన్‌ సింగ్‌ 
టి.ఎస్‌. అవినాశిలింగం చెట్టియార్‌ : ఈ సాంకేతిక కేంద్రాల స్వభావం ఏమిటి? 
Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అవి సాంకేతిక శిక్షణ ఇచ్చే కేంద్రాలు. 
టి. ఎస్‌. అవినాశిలింగం చెట్టియార్‌ : ఏ పరిశ్రమలకు? 
Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : వివిధ వృత్తులకు. 
సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : అలీఘర్‌ అందులో ఒకటా? 
Tu డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ : అవును. కచ్చితంగా. 


970 డా॥ బాబాసాహెబ్‌ కంక రచనలు - ప్రసంగాలు 


340 
* యుద్ద సాంకేతికుల డిసో లేదా 
సెప్టన్‌ కేంద్రం ఏర్పాటు 


1698. డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : 


యుద్ధ సాంకేతికుల డిపోగాని లేదా రిసెప్టన్‌ కేంద్రాన్ని గాని తెరవాలనే సంకల్పం గౌరవ 
కార్మిక సభ్యులకు ఉన్నదా? ఉంటే వాటిని ఎక్కడెక్కడ తెరుస్తారు? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : శిక్షణ కోసం ఎన్నిక చేయబడ్డ వారిని శిక్షణా కేంద్రాలకు 
పంపే ముందు కొద్దికాలం పాటు ఉంచడానికి. నిర్దేశించబడ్డ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొ క్క 
రిసెప్టన్‌ కేంద్రం చొప్పున తెరవాలని ప్రభుత్వం అనుకొంటున్నది. అందుకు సంబంధించిన 
వివరాలతో కూడిన నివేదిక ఒకటి సభముందు ఉంచబడ్డది, 


డా॥ సర్‌ జియా వుద్దీన్‌ అహ్నద్‌ 2 అటువంటి కేంద్రాలు సు ఉన్నాయా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ సభ్యుడు సభ ముందున్న. నివేదికను చూసి 
తెలుసుకోవచ్చు. న. 

మౌల్వీ మహమ్మద్‌ అబ్బుల్‌ ఘనీ ; రిసెప్టన్‌ కేంద్రాలు మొత్తం ఎన్ని? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ 2 ఇక్కడ నేను అంచనా కట్టలేను. 


అధ్యక్షుడు (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీం): గౌరవ సభ్యుడు సభ ముందున్న నివేదిక 
చూసుకోవడం మంచిది. | 


గ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : అదొక పెద్ద జాబితా కాదు. 


Wu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది పెద్ద జాబితాయే. అధ్యక్షుడు అనుమతిస్తేనే తప్ప 
దానంతటినీ నేనిక్కడ చదవలేను. ఇండియా వివిధ ప్రాంతాలు (సర్కిల్స్‌)గా విభబించబడి 
ఉంది. ఉత్తర ప్రాంతం, కేంద్ర ప్రాంతం, ఈశాన్య ప్రాంతం; ఆగ్నేయ — తూర్పు ప్రాంతం, 
పశ్చిమ ప్రాంతం, దక్షిణ ప్రాంతం. oe 


డా॥ సర్‌ జియావుద్దిన్‌ అహ్మద్‌ 2 వాటి ప్రధాన కార్య స్థానాలు ఏవి? 


* “లబ్రస్ట ట్‌ అసెంబ్రీ BES (సింట్రల్ల్‌”, నంత్రుడుం : 4; 1945, 9.4.1945. వులు: 2614 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 971 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : వాటి ప్రధాన కార్య స్థానాలు లేదా శిక్షణా కేంద్రాలు 
ఏవంటే : ఉత్తర ప్రాంతానికి : లైల్‌పూర్‌, సోనేపట్‌ కేంద్ర ప్రాంతానికి : ఢిల్లీ, అకోలా లేదా 
నాగపూర్‌ ; ఈశాన్యప్రాంతానికి : ఆలీఘర్‌; ఆగ్నేయ ప్రాంతానికి : గుల్టార్‌బాగ్‌ (పాట్నా) కటక్‌; 
తూర్పు ప్రాంతానికి : SoA; పశ్చిమ ప్రాంతానికి : వర్తి వ) హుబ్లి; దక్షిణ ప్రాంతానికి : 
మద్రాస్‌, బెజవాడ, త్రివేండ్రం, కోయంబత్తూర్‌. = 


341 
* యుపి. సాంకేతిక శిక్షణా కేంద్రాలను 
పాలిటెక్సిక్‌లుగా అభివృద్ధి పరచడం 
1699. డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్నద్‌ : 


(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? యుపి. లో ని సాంకేతిక శిక్షణా 
కేంద్రాలను పాలిటెక్నిక్‌ లుగా అభివృద్ది చేసే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నదా? ఆ విధంగా 
అభివృద్ధి చేయడానికి దయాల్‌ బాగ్‌ను, బెనారస్‌ యూనివర్సిటీని ఎన్నిక చేయడం జరిగిందా? 
ఈ పథకం నుంచి ఆలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ వదిలివేయబడిన సంగతి 
MOD) సభ్యులకు తెలుసునా? 


(బి) ముస్లిం లీగ్‌ పార్టీ ప్రత్యేక కోరికపై ఆలీఘర్‌ కేంద్రాన్ని ఈ a, చేర్చారన్న 
విషయం నిజమేనా? యుద్ధ 'సాంకేతికుల శిక్షణకు సంబంధించిన పరీక్షకులు, సలహాదార్లలో 
ఒకరు ముస్లిం అన్న విషయం నిజం కాదా? 


Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ). ఏ శిక్షణా కేంద్రాన్నీ పాలిటెక్నిక్‌గా అభివృద్ధి చేసే పథకం ఏదీ ప్రస్తుతం శాఖ 
పరిశీలనలో లేదు. అందువల్ల అట్టి కేంద్రాలను ఎన్నిక చేసే ప్రశ్నే ఉదయించదు. 


(బి) “ఎకు ఇచ్చిన సమాధానం దృష్టా WBS మొదటి భాగం ఉదయించదు. 
'బిలోని తక్కిన భాగం విషయంలో సాంకేతిక శిక్షణా పథకం కిందగల ప్రాంతీయ పరీక్షకులలో 
ముస్లింలు ఎవరూ లేరు. సలహాదారులు అనే పేరు మీద అధికారులు కూడా ఎవరూ లేరు. 


* “లెజిస్టట్‌ అసెంభ్రీ BES (సింట్రుల్ల)”, నంన్రుటుం : 4; 1945, ౨4/94 వుడు : 2614 


972 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
342 
* పారిశ్రామిక (ప్రాంతాలలో కాఫీ హోటళ్ళు 
ఫలహార శాలలు నెలకొల్పడం 


1700. కె.బి. జినరాజా హెగ్దే : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) అన్ని పారిశ్రామిక ప్రాంతాలలోను ఆహారం చౌకగా లభింప చేసేటందుకు 
యజమానులు కాఫీ, ఫలహార శాలలు నెలకొల్పడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదా? 

(చి) 1944-45 సంవత్సరంలో అలాంటి కాఫీ క్యాంటీనులు ఎన్ని నెలకొల్పబడినాయి? 

(సి) దేశంలోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల ప్రయోజనం కోసం అటువంటి 
సౌకర్యాలను ప్రభుత్వం కలిగించిందా? — 


(డి) అరవంకాడా ఫ్యాక్టరీ పనివారు అటువంటి సౌకర్యాలు, తమకు కూడా ప్రభుత్వం 
కల్పించాలని అడిగిన విషయం గౌరవ సభ్యుడికి తెలుసునా? 


(ఇ) అరవంకాడాలోని పై PVT oro కలిగించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 

గౌ॥ con బి. ఆర్‌, అంబేద్కర్‌ : 

(ఎ) అవును. 

(బి) కాఫీ హోటళ్ళనూ, క్యాంటీనులనూ వేరు వేరుగా గుర్తించే లెక్కలేమీ లేవు. మా 
దగ్గర గల సమాచారాన్ని బట్టి 1944 సంవత్సరం ముగిసే నాటికి ఆహారం సరఫరా చేసే సంస్థలు 
315 ఉన్నై. తక్కినవి అల్పాహారం సరఫరా చేసేవి. 

(సీ) అవును, 

(డి) తెలియదు. | 

(ఇ) సదరు ఫ్యాక్టరీ వద్ద టీ, తదితర తేలిక తినుబండారాలు అమ్మే ఏర్పాటు ఇప్పటికే 
ఉంది. అంతగా ఒత్తిడి వస్తే ఫ్యాక్టరీ వద్ద భోజనం ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తాం. 
కె.బి. జినరాజా హెగ్దే : ఈ సౌకర్యాలు కలిగించవలసిందిగా ఎంతమంది కార్మికులు 
దరఖాస్తు చేసుకోవాలి? ' 

* “౭జి అసెంబ్లీ డిబేట్‌ (సింట్రుల్ల్‌” .నంవ్రటం: 4, 1945, 94.1945. వుడు: 2615 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 973 
Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : వారు కోరితే తప్పక పరిశీలించడం జరుగుతుంది. 
ఇంతవరకు ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించలేదు. 
కె.బి. జినరాజా హెగ్దే : ఎంతమంది పనివాళ్లు దరఖాస్తు చేయవలసి ఉన్నది? 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ రకమైన పద్దు కింద ఇంతవరకు మనం కనీస సంఖ్యను? న 
నిర్ణయించలేదు. | 


ఆచార్య ఎన్‌.జి. రంగా : యజమానులు తమ పని వారికి ఇటువంటి ప్రయోజనాలను 
కలిగించేటట్టు ప్రోత్సహించే బాధ్యత కార్మిక సంక్షేమ అధికారులకు లేదా? 
గౌ॥ డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. 


343 
* ప్రభుత్వ ముద్రణాలయాల ఉద్యోగుల 


1706. ఖాజీ మహమ్మద్‌ అహ్మద్‌ sre : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 
(ఎ) (i) ప్రభుత్వ ముద్రణాలయాల ఉద్యోగుల సంఘాలు ఒక ఫెడరేషన్‌ను 
ఏర్పాటు చేసుకొన్న సంగతి ప్రభుత్వానికి తెలుసునా? 
(ii) _ ఉద్యోగుల కరువు భత్యాన్నీ జీతాలనూ పెంచవలసినదిగా అవసరం 
గురించి ఆ ఫెడరేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి నిజమేనా? 
(ది) 'ఎ' కి జవాబు “అవును' అయితే, ఆ విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్య 
తీసుకున్నదా? లేనిచో దానిపై చర్య ఎప్పుడు, ఏ విధంగా తీసుకుంటుంది? 


తీసుకోకపోతే అందుకు కారణాలేవిటి? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) (1), (11) అవును. 


(బి) విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 


* “లజిస్రేట్‌ అసింభీ డిబేట్‌ (సింట్రల్ల్‌)”, నంన్రుటుం : 4; 1945, 9.41945. వుటు : 2619 


974 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


344 
* మైకా, గనుల్లో భారతీయ ప్రయోజనాల రక్షణ 


అ 709..- wort, 28.8. రంగా : 


) 
(ఎ) ఇండియోల్లోని మైకా గనులను బ్రిటిష్‌ అమెరికన్‌ యజమానులు తమ 
అదుపులోకి తీసుకోదలుస్తున్నారు అని పేర్కొంటూ, “మైకా ప్రధాన ఉత్పత్తిదారు ఇండియా”” 
అనే BOS కింద “ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌” 1945 మార్చి 16వ సంచికలో వచ్చిన వ్యాసం గౌరవ కార్మిక 


సభ్యుల దృష్టికి వచ్చిందా? 

(బి) అది నిజమైతే ప్రస్తుతం మైకా పరిశ్రమలో నిమగ్నమై ఉన్న వారి ప్రయోజనాలను 
రక్షించడానికి మైకా వ్యాపారాన్ని చేపట్టి ఉన్న భారతీయ జాయింట్‌ స్టాక్‌ కంపెనీల ప్రయోజనాలను 
రక్షించడానికి ప్రభుత్వం ఎట్టి. జాగ్రత్తలు తీస్తుకొంటున్నది? 

(సి) భారతదేశంలోని మైకా గనుల విషయంలో ఆసక్తి గల .భారతీయ జాయింట్‌ 
స్టాక్‌ కంపెనీలు ఎన్ని? 

(డి) మైకా విషయంలో కాపిటల్‌ ఇష్యూల కం ట్రోలర్‌కు కొత్త కంపెనీల రిజిస్టేషన్‌ కోసం 
దరఖాస్తులు ఏమైనా, అందాయా? అట్టి కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చారా? అయితే వేటికి 
ఇచ్చారు? | 7 

(ఇ) అధిక బల సంపత్తిగల బ్రిటిష్‌ అమెరికన్‌ యజమానుల So య 
యజమానుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకో గలమన్న హామీని ప్రకటించే ఉద్దేశం 
ప్రభుత్వానికి ఉందా? ప్రస్తుతం భారలయు ప్రయోజనాలకు రక్షణ stale : 

| గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ :. ! _ | | | 

(ఎ) ప్రశ్నలో పేర్కొన్న వ్యాసం 'ఫ (. ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌. 1945 మార్చి. 16వ తేదీ సంచికలో 
కనిపించలేదు. | 
(బి) ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. 


(సి) 1943, మార్చి 31తో ముగిసే SOS నివేదిక ప్రకారం వాటి సంఖ్య 20. తరువాత 
సమాచారం అందుబాటులో లేదు. 


* లజిస్టీటేట్‌ అసంబ్లీ డిబేట్‌ (Boer), నంవ్రటం : 4; (94 94/94 Heo: 2619 - 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | 975 


(డి) కాపిటల్‌ ఇష్యూల ఎగ్జామినర్‌కు దరఖాస్తులు అందాయి. కొన్నిటికి అనుమతి 
ఇచ్చారు. వ్యాపార సంబంధాలు కలిగిన సంస్థల వివరాలను వెల్లడించే అలవాటు సంబంధిత 
శాఖకు లేదు. 


(ఇ) భారతీయ మైకా పరిశ్రమను పటిష్టం చేయాలనే విషయంలోనూ, భారతీయ 
మైకా ఉత్పత్తిదారు ప్రయోజనాలను రక్షించవలసిన అవసరం ఉన్నదనే విషయంలోనూ ప్రభుత్వం 
అప్రమత్తంగా ఉంది. | 


మను సుబేదార్‌ : చిన్న చిన్న భారతీయ మైకా ఉత్పత్తిదారులను సంఘటిత పరచి 
ప్రభుత్వ పర్యవేక్షణ, మార్గదర్శకత్వం కిందకు తీసుకువచ్చే ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు 
చేయడంలేదో తెలుసుకొనవచ్చునా? భారతీయ ఉత్పత్తిదారులు విదేశ ప్రయోజనాల తాకిడికి 
గురి అయ్యి విధానం ఎందుకు అనుసరించబడుతున్నది? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ విషయంలో నియమించిన కమిటీ నివేదిక అందేవరకు 
మేము ఎట్టి చర్యా తీసుకోదలచుకోలేదు. 


మను సుబేదార్‌ : చిన్న చిన్న భారతీయ ప్రయోజనాలను విదేశీ ప్రయోజనాలు కొని 
వేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : సమస్యను ముందే ఊహించడం నాకిష్టం లేదు. 
ఆచార్య ఎన్‌.జి. రంగా : ఈ లోగా ఈ పరిశ్రమకు ఏమి జరుగుతున్నది? 

Pu డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. 

మను సుబేదార్‌ : ప్రభుత్వం సభకు హామీ ఇవ్వగలదా? = 

Tu డా॥ బి. ఆర్‌. . అంబేద్కర్‌ : నివేదిక అందగానే 6 అవసరమైన అన్ని చర్యలూ తీసుకోగలం. 


345 
ఢిల్లీలోని an Te దుస్థితి 


1722. బద్రీ దత్తు పాండే: 


(ఎ) 'తిమర్‌పూర్‌లోని ప్రభుత్వ క్వోర్దర్లు తాత్కాలికంగా నిర్మించబడినవేనా? కార్మిక 
సభ్యులు దయచేసి చెపుతారా? = 


* “లజస్టేట్‌ అసెంబీ డిబేట్‌ (Box), 'నంవ్రుటం : 4, 1945; 9.4.1945. వులు: 2630 


976 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(బి) ఈ క్వార్టర్లు ప్రస్తుతం మరమ్మత్తులు చేయడానికి కూడా వీలు లేనంత దుస్థితిలో 
వున్నాయనీ, వాటిలో కొన్ని ఏ నిముషంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉన్నదనీ తెలుసునా? 

(సి) తిమర్‌పూర్‌ క్వార్టర్ల కంటే కొత్త ఢిల్లీలోని ప్రభుత్వ క్వార్టర్లు నూటికి నూరుపాళ్ళు 
ఎక్కువ బాగున్నాయని కూడా తెలుసునా? 

(డి) న్యూఢిల్లీలోని క్వార్టర్లలో మూడు, నాలుగు నీటి పంపులుండగా అక్కడ 'సి' టైపు 
క్వార్టర్లలో కూడా ఒకే నీటి పంపు ఉన్న వాస్తవం కూడా తెలుసునా? | 

(ఇ) ఈ క్వార్టర్ల మంచి చెడ్డలు చూడడానికి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు కాని, మరొక 
ఉన్నతాధికారి గాని ఏనాడూ అక్కడికి వెళ్ళి వుండలేదన్న విషయమూ, అక్కడి ఆ క్వార్టర్లలో 
నివసించే వారి మంచి చెడ్డలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న విషయమూ గౌరవ సభ్యులు 
ఎరుగుదురా? 
(ఎఫ్‌) న్యూఢిల్లీలోని క్వార్టర్లకూ అంతకంటే తక్కువ సౌకర్యాలు కల తిమర్‌పూర్‌ 
క్వార్టర్‌లకూ ఒకే రేటులో అద్దె వసూలు చేయబడుతున్న నిజం'కూడా తెలుసునా? ఈ విషయంలో 
పరిశీలన జరిపి తిమర్‌పూర్‌ క్వార్టర్ల అద్దెను తగ్గించే విషయం ప్రభుత్వం ఆలోచిస్తుందా? 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : | | 

(ఎ) అవును. | 

(బి) కాదు. అయితే అక్కడ క్వార్టర్లకు మరమ్మత్తులు అవసరమున్న సంగతి నాకు 


(సి) న్యూఢిల్లీ క్వార్టర్లు తిమర్‌పూర్‌ క్వార్టర్ల కంటే చాలా ఉత్తమమైనవి. 

(డి) అవును. 

(ఇ) కాదు. అలాకాక నాకు తెలిసిన సమాచారం ఎమిటంటే ఆ క్వాగ్గర్లను సంబంధిత 
శాఖ అధికారులు తరచు పర్యవేక్షిస్తున్నారనీ ఆ క్వార్దర్ల దగ్గర అక్కడివారు తమ ఇబ్బందులను 

తెలుసుకోవడం కోసం ఒక ఎంక్వైరీ ఆఫీసు కూడా ఉన్నదనీ. 

(ఎఫ్‌) ఒకే తరగతికి చెందిన ప్రభుత్వ క్వార్టర్ల నుంచి, వాటికి గల సౌకర్యాలలో కొద్దిపాటి 
తేడాలున్నంత ' మాత్రం చేత వాటి నుండీ పలు విధాల అద్దెలను వసూలు చేయడం సాధ్యం 
కాదు. అయితే న్యూఢిల్లీ క్వార్టర్ల అద్దెలతో పోల్చి చూస్తే తిమర్‌పూర్‌ క్వార్టర్ల అద్దెలు తక్కువగానే 
ఉన్నాయి. కాగా ఈ క్వార్టర్లలో ఉంటున్నవారు తమ జీతాలలో నూటికి పది శాతం కంటే 
తక్కువగానే చెల్లిస్తున్నారు. అద్దెలను ఇంకా తగ్గించడం సాధ్యపడదు. | 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 977 


ఆచార్య ఎన్‌. జి. రంగా : పాత క్వార్టర్లలోని సౌకర్యాలను మెరుగు పరచడానికి చర్యలేమైనా 
తీసుకున్నారా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : వాటికి తగు సౌకర్యాలు ఇదివరకే ఉన్నాయి. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : నీటి పంపులూ తదితర సౌకర్యాలూ లేవని గౌరవ సభ్యులు 
ప్రశ్నలో చెప్పారు కదా! కనుక సౌకర్యాలను అభివృద్ది పరచగలరా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : పరిశీలిస్తాను. 


346 
* న్యూఢిల్లీలో శాశ్వతంగా ఉండే IOP సిబ్బందికి 
వసతి విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులు 

1723. బద్రీ దత్తు పాండే: 

(ఎ). సిమ్లా నుంచి ఢిల్లీకి శాశ్వతంగా Baas సిబ్బంది ఎంత మందో గౌరవ కార్మిక 
సభ్యులు దయచేసి తెలుపుతారా? | 

(బి) అట్టి సిబ్బందిని వారి వారి కార్యాలయాలకు కడు దూరంగా ఉంచడం వల్ల 
ఏర్పడుతున్న అసౌకర్యాల గురించి గౌరవ సభ్యులకు తెలుసునా? 

(సి) ఒకే శాఖకు చెందిన కార్యాలయాలన్నింటినీ ఒకే భవనంలో ఉంచే విషయాన్ని 
గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) ప్రస్తుతం సమాచారం — లేదు. అట్టి వా. సేకరించడానికి 
ప్రయత్నించడం నిప్ప్రయోజనం. 


(బి) తెలుసు. 

(సి) ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏ కార్యాలయ సిబ్బందినైనా ఒకే భవనంలో ఉంచడం 
సాధ్యపడె విషయం కాదు. అయితే ఈ పద్ధతిని అమలు పరచడానికి సాధ్యమైనంత వరకూ 
ప్రయత్నిస్తాం. 


* “లెబిస్టేట్‌ అసెంభ్రీ BS (సెంట్రల్ల్‌”; నంవ్రుటం : 4, 1945, 9.4.1945. వుట : 2631 


978 | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
347 
* ఇండియన్‌ లేబర్‌ ఫెడరేషన్‌కు ప్రభుత్వ సహాయం 
1800. బద్రీ దత్తు పాండే : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 


(ఎ) కార్మికశాఖ, “ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ కార్యదర్శి ఎమ్‌. ఎన్‌. రాయ్‌కి 
13,000రూపాయలు గ్రాంటు ఇచ్చిందంటూ “ది స్టోరీ ఆఫ్‌ ఎ POE ఎపిసోడ్‌” అనే పేరుతో 
గణ్‌పత్‌ రాజ్‌ అనే ఆయన ప్రకటించిన పుస్తకాన్ని ప్రభుత్వం చూసిందా? 


(బి) ఆ మొత్తం ఎలా ఖర్చు చేశారో ఆ వివరాలు ప్రభుత్వం ప్రకటిస్తుందా? 
(సి) నెలకు 13,000రూపాయలు చొప్పున ఇవ్వబడే ఈ గ్రాంటు ప్రస్తుత సంవత్సరపు 
బడ్జెట్‌లో చేర్చబడిందా? చేర్చబడితే అది ఏ ee sane చూపబడింది? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ' 
(ఎ) ఆ పుస్తకాన్ని నేను చూడలేదు. 
- (బి): 1944, నవంబరు 25 లాల్‌చంద్‌ నావల్‌ రాయ్‌ నక్షత్ర గుర్తు ప్రశ్న 31 కింద 
గౌరవ సభ్యుని ఉప ప్రశ్నకు నేనిచ్చిన జవాబును చూడగలరు. ° 
(సి) అవును. 1945-46 బడ్జెటులో సకల విధ ఖర్చులు యుద్ధ సంబంధ - సి.5- 
వార్‌ పబ్లిసిటీ - సి.5 (4) - లేబర్‌ ప్రాపగాండా అనే పద్దు కింద చేర్చబడింది. 
బద్రీ దత్తు పాండే : ఖర్చుల విషయంలో ఒక నివేదికను సభ ముందు ఉంచుతామని 
గౌరవ సభ్యులు పేర్కొన్నారు. ఎప్పుడు ఉంచుతారు? 
Tun డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అది ఈ ప్రశ్నకు సంబంధించింది హదు, 


లాల్‌ చంద్‌ నావల్‌ రాయ్‌ : గౌరవ సభ్యులు ఆ పుస్తకాన్ని చదివి ఉండకపోతే, విషయం 
నేను చెపుతాను. రెండు పుస్తకాలున్నై. ఒకదానికి విరుద్ధంగా ఒకటి. ఒక పుస్తకం జమ్నాదాస్‌ 
మెహతాది. రెండవది రాయ్‌ది. ఈ రెండు పుస్తకాలనూ గౌరవ సభ్యులు తెప్పించుకుని చదివితే 
అప్పుడు వాటిలోని వైరుద్లా లను గుర్తించగలరు. అప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి ఆమొత్తం 
ఎలా 'ఖర్చు అవుతున్నదో తెలుసుకోగలరు. ఈ మొత్తాన్ని ఆ ఇద్దరికి చెరి సగంగా పంచి 
ఇస్తున్నారా? లేకపోతే ఏమిటిదీ? 


*_లజిసీటేట్‌ అసెంబ్లీ EELS (సింట్రుల్‌)”, నంవ్రుటుం : 4, 1945, 12.4.1945 వుట, 2797 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు -జవాబులు . 979 


గౌ॥ డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ : ఆ పుస్తకాలను కొనడానికి నా డబ్బు ఖర్చు పెట్టదలచు 
కోలేదు. ఆ పుస్తకాలను ఎవరైనా నాకు పంపిస్తే వాటిని నేను చదవగలను. 


టి.ఎస్‌. అవినాశిలింగం చెట్టియార్‌ : ప్రశ్నలోని 'సి' కి ఇచ్చిన జవాబు నేను సరిగా అర్థం 
చేసుకోలేదు. గౌరవ సభ్యులు దయచేసి దానిని మళ్ళీ చెబుతారా? 


Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను చెప్పిందేమిటంటే ఈ గ్రాంటు బడ్జెట్‌ పద్దులలో 
చేరే ఉన్నదని. 


టి.ఎస్‌.అవినాశిలింగం చెట్టియార్‌ : గ్రాంటు మొత్తాన్ని పెంచారా లేక అదేనా? . 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అదే మొత్తం అ 
లాల్‌చంద్‌ నావల్‌ రాయ్‌ : ఆ పుస్తకాలు నా దగ్గరున్నాయి. వాటిని నేను పంపితే గౌరవ 
సభ్యులు చదువుతారా? 

| గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నాకు సమయం దొరికితే, చదువుతాను. 

బద్రీ దత్తు పాండే : సదరు మొత్తం ఏ విధంగా ఖర్చు చేయబడిందో సభ ముందు 
ఉంచే నివేదికలో పేర్కొనాలని ప్రశ్నలోనే స్పష్టంగా ఉండగా, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని గౌరవ 
సభ్యులు నా ఉప ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పగలిగారు? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రశ్న నాకు సరిగా అర్ధం కాలేదు. 

బద్రీ దత్తు పాండే: ఖర్చుల ప్రకటన సభ ముందుంచే. ప్రశ్న ఉత్పన్నం కాదని ఇపుడే 
కదా మీరే చెప్పారు. 'బి'లో చెప్పినట్టు ఆ ప్రశ్నలో అదొక స్పష్టమైన భాగం కాదా? 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఏది ఏమైనా నా నద్ద గల సమాచారాన్ని నేను సభ ముందు 


ఉంచగలను. 
348 
* మైకా ఎంక్వైరీ కమిటీలను నియమించే అధికారం 


1801. రామ్‌ నారాయణ్‌ సింగ్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 1935 
భారత ప్రభుత్వ చట్టం 27వ అంశంలోని ప్రావిన్షియల్‌ లెజిస్లేటివ్‌ జాబితాకు చెందిన 7వ షెడ్యూల్డ్‌ 
ప్రకారం మైకా పరిశ్రమ TELS విషయమా? అయితే భారత ప్రభుత్వం ప్రస్తుతం నియమించిన 
మైకా ఎంక్వైరీ కమిటీ చట్టబద్ధమైనట్టిదేనా? 


* లజిసీటే్‌ అసెంభీ BES (సింటైల్ల్‌"”, నంవ్రకుం :4, 1945, 9.4.1945. వుడు. 2631 


980 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 1944, నవంబర్‌ 20 న ఇదే విషయం మీద సత్యనారాయణ్‌ 
న్హా స్వల్పకాలిక ప్రశ్నకు నేనిచ్చిన జవాబును మించి అదనంగా ఏమీ చెప్పలేను. 
రామ్‌ నారాయణ్‌ సింగ్‌ : రాష్ట్రాల ప్రభుత్వాల హక్కుల మీద భారత ప్రభుత్వం దురాక్రమణ 
చెయ్యడం కాదా ఇది? 
Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇంతకు ముందే నేను చెప్పినట్లు నేనిచ్చిన జవాబుకు 
అదనంగా మరేమీ చెప్పలేను. 


349 
* బ్రిటిష్‌ - అమెరికన్‌ మైకా మిషన్‌ 


1802. రామ్‌ నారాయణ్‌ సింగ్‌ : 

(ఎ) ఎవరి సూచనపై ప్రస్తుత బ్రిటిష్‌ అమెరికన్‌ జాయింటు మైకా మిషన్‌ ఏర్పాటు 
చేయబడిందో దయచేసి గౌరవ కార్మిక సభ్యులు చెపుతారా? 

(బి) ఆ సంస్థలోని బ్రిటిష్‌ అమెరికన్‌ ప్రతినిధులు ఎంతెంత మంది? 

(సి) ఆ సంస్థ ప్రయోజనాలు కార్యక్రమాలు ఏమిటి? 

(డి) ఈ సంస్థ యుద్ధ సంబంధమైనది మాత్రమేనా? లేక యుద్ధానంతరం కూడా 
శాశ్వతంగా కొనసాగుతుందా? 

Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) భారత, బ్రిటిష్‌ ప్రభుత్వాల మధ్య, బ్రిటిష్‌ అమెరికన్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన 
సంప్రదింపుల ఫలితంగా ఈ జాయింటు మైకా సంస్థ ఏర్పాటు చేయబడింది. 

(బి) ముగ్గురు బ్రిటిష్‌ ప్రతినిధులు, ముగ్గురు అమెరికన్‌ ప్రతినిధులు. 

(స) తమ తమ ప్రభుత్వాల సలహాల మేరకు ఐక్యరాజ్యసమితికి కావలసిన మైకాను 
కొనడం, పరిశీలించడం, ఆమోదించడం, ధర చెల్లించడం, రవాణా వంటి పనులను 
ఈ సంస్థ చేస్తుంది. . - 

(డి) ఇది కేవలం యుద్ధ సంబంధమైన ఏర్పాటు మాత్రమే. 

రామ్‌ నారాయణ్‌ సింగ్‌ : భారత ప్రభుత్వం ప్రతినిధులు గాని, మైకా పరిశ్రమ 
ప్రతినిధులుగాని ఈ సంస్థల్లో లేకపోవడానికి కారణమేమిటి? 
* “E655 అసెంబ్లీ BBE (సింట్రుల్‌" నంవ్రుటం : 4, 1945, 9.4.1945. వుట. 2799 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 981 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అవసరం లేదు. ఇది కేవలం కొనుగోలు చేసే సంస్థ మాత్రమే. 

ఎన్‌.ఎమ్‌. జోషి : భారతదేశంలోని మైకా యజమానులకు చెల్లించే ధర కంటే చాలా 
ఎక్కువ ధరకు అమెరికాలో అమ్ముతున్నారనే విషయం నిజమేనా? అయితే అందువల్ల వచ్చే 
లాభాలను ఎవరు తీసుకుంటున్నారు? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ ప్రశ్నకు నోటీసు కావాల్సి ఉంది. 


350 
* లేబర్‌ ఆఫీసర్లు మొదలైన ఉద్యోగాల్లో హిందూ 
వెనుకబడిన తరగతుల అభ్యర్థుల నియామకం 


1803. ఎమ్‌. ఘియాసుద్దీన్‌ : దేశంలో 16, 17 కోట్ల మంది వున్న ఆహిర్‌లు, 
గడారియాలు, తేలి, తంబోలీలు, కహర్లు, లోహర్లు, బరహాయీలు, కుమ్‌హారులు మున్నగు 
అనువంశిక వృత్తి పనివారి నుంచీ చేతి పనుల వారి నుంచీ హిందూ, వెనుకబడిన కులాల వారి 
నుంచీ ఎవరైనా గానీ, లేబర్‌ ఆఫీసర్‌గా గాని, లేబర్‌ ఇన్స్‌పెక్టరుగా గానీ, లేబర్‌ న్యాయ 
సలహాదారుగా గానీ, లేబర్‌ సంక్షేమ సంఘ ఆఫీసర్‌గా గానీ నియమించబడ్డారా? లేకపోతే 


ఎందువల్ల? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ * దొరికిన సమాచారాన్ని బట్టి ఆయా తరగతుల నుంచి 
ఎవరూ నియమించబడినట్లు లేదు. 8 


| 351 
౩ BID తదితర సాంకేతిక పథకాల క్రింద 


హిందూ వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు సౌకర్యాలు 


1804. ఎమ్‌. ఘియానుద్దీన్‌ : BIS శిక్షణ పథకం, తరచుగా వచ్చే అలాంటి ఇతర 
సాంకేతిక పథకాలలోకి వెనుకబడ్డ తరగతులకు చెందిన లోహార్లు, బర్‌హాయీలు, గడారియాలు, 
కుంహారీలు, కోలీలు మున్నగు ఆనువంశిక వృత్తి పనులు, చేతి వనుల వర్గాల అభ్యర్థులకు అధికారిక 
సౌకర్యాలను కలిగించడానికి గౌరవ కార్మిక సభ్యులు ఆలోచిస్తారా? లేకపోతే ఎందువల్ల? 


* “SIS అసెంభీ డిబేట్‌ (సింటైల్స్‌”, నంవుటం : 4, 1945, 9.4.1945, వుట: 2799 
@ “లెజిసీటేబ్‌ అసెంభ్రీ BBS, (సింటైల్ల్‌”, నంవ్రుటం: 4; 1942, 9.4.1945. Se: 2619 


982 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


Fu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : BIS శిక్షణా పథకం కింద వెనుకబడ్డ తరగతుల, పెడ్యూల్లు 
కులాల అభ్యర్థులను ఎంచుకొనే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకొన్నది. 
కవల్యూనల్‌ ప్రాతినిధ్యం విషయుంలో ఆయో రాష్ట్రాల్లో వున్న నిబంధనలను పూర్తిగా 
అనుసరించవలసిందిగానూ, వివిధ కులాల వారికి ఉద్యోగాలలో ప్రాతినిధ్యం ఉండేలా 
చూడవలసిందిగానూ ఎంపికలు నేపనల్‌ సర్వీస్‌ లేబర్‌ ట్రిబ్యూనల్స్‌కు ఆదేశాలివ్వబడ్డాయి. 
షెడ్యూల్డు కులాలు, ఇతర వెనుకబడ్డ తరగతుల అభ్యర్థులకు తగినంత ప్రాతినిధ్యం ఉండే 
విషయుంలో సలహాలివ్వడానిక పలుకుబడి గల షెడ్యూల్డు కులం పెద్ద వునిపిని గానీ, 
అవసరమయితే ఒక ముస్లింను. గానీ తమతో చేర్చుకోవలసిందిగా కూడా అదనంగా సదరు 
ట్రిబ్యునల్స్‌ను ఆదేశించడం జరిగింది. 


. _.. ౫ ప్రొవిన్షియల్‌ నేషనల్‌ లేబర్‌ సర్వీస్‌ ట్రిబ్యునల్‌లో 
హిందూ వెనుకబడిన తరగతుల ప్రతినిధి 
1805. ఎమ్‌. ఘియాసుద్దీన్‌ : ప్రొవిన్లియల్‌నేపనల్‌ లేబర్‌ సర్వీస్‌ ట్రిబ్యునల్స్‌లో హిందూ 
వెనుకబడ్డ తరగతుల ప్రతినిధి ఎవరైనా వున్నారా? లేకపోతి ఎందుకు లేరు? 
Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేషనల్‌ సర్వీసు లేబర్‌ ట్రిబ్యునళ్ళలో హిందూ వెనుకబడ్డ 


తరగతుల సభ్యులు ఎవరైనా ఉన్నారేమో ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. ట్రిబ్యునల్స్‌లో 
కమ్యూనల్స్‌ పద్ధతి ప్రాతినిధ్యం అవసరం లేదు. సాధ్యమూ కాదు. . 


353 . 


@ న్లాండింగ్‌ లేబర్‌ కమిటీ 5 వ సమావేశపు 
కార్యకలాపాల సారాంశం 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యులు): 1944 జూన్‌ 27న న్యూఢిల్లీ లో 
జరిగిన స్టాండింగ్‌ లేబర్‌ కమిటీ 5 వ సమావేశపు కార్యకలాపాల సారాంశం" సభ ముందు 
ఉంచుతున్నాను. ఇది ముద్రించలేదు. దీని ప్రతులు సభ గ్రంథాలయంలో ఉన్నాయి. 


© GIS అసెంబ్లీ BAS (nope) నంవ్రుటం : 4, 1945, 20 Sow, 1945, వుట: 1001 


@ “BIS అసెంబ్లీ SiS, (సెంటల్‌* నంవ్రుటం:1, 21.1. 1946, 6): 61 
He తానరనభా చర్చలలో శని ముదించదడలేదు.: కాని ఈ ద్రతులు శానననభా గ్రంథాలయంలో ఉంచదడినంి. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 983 


354 


* ఆరవ కార్మిక సమావేశపు కార్యకలావాల సారాంశం 


Pu con బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యులు): 1944 అక్టోబరు 27,28 లలో 
న్యూఢిల్లీలో జరిగిన ఆరవ కార్మిక సమావేశపు కార్యకలాపాల సారాంశం ప్రతిని సభ ముందు 
ఉంచుతున్నాను. 

ఇది ముద్రించడం లేదు. దీని ప్రతులు సభ గ్రంథాలయంలో ఉంచబడ్డాయి. 


355 
# లేబర్‌ కమిటీ POIP సంఘం ఆరవ సమావేశపు 


కార్యకలావాల సారాంశం 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యులు): 1945 మార్చి 17 న న్యూఢిల్లీలో 
జరిగిన స్టాండింగ్‌ లేబర్‌ కమిటీ ఆరవ సమావేశ కార్యకలాపాల సారాంశంకి ఈ సమావేశాలకు 
ముద్రణ కాలేదు. సభ్యుల కోసం సభ గ్రంథాలయంలో కొన్ని ప్రతులు ఉంచుతున్నాను. 

ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : (మద్రాసు - దత్తమండలం చిత్తూరు - 
మహమ్మదీయేతర గ్రామీణ) 1944, జూన్‌ 27, 1944 అక్టోబరు 27,28 తేదీల వరకే తయారై 
ఉన్న ఈ పేపర్ల విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో తెలుసుకోవచ్చునా? గత 
సమావేశంలోనే వీటిని ఎందుకు పెట్టలేదు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఇప్పుడీ ప్రశ్నకు జవాబు ఇవ్వలేను. విచారణ చెయ్యగలను. 


356 
* భారత బొగ్గు గనుల (సవరణ) బిల్లు 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యులు): అయ్యా! 1923 5805 గనుల 
చట్టాన్ని మరికొంత సవరించే బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. 
* లజిస్టేటేబ్‌ అసెంబ్లీ BBS (ెంబల్తొ% నంవుటం : 1, 21.1.1946. వుట: 61 
@ శానరనభా చర్చలలో ఇవి ముట్రించబడలేదు. కాని ఈ ద్రతులు శానననభా NOP OLS” ఉంచబడినవి. 
# “లెజిన్లేటోట్‌ అసెంబ్లీ డీబేట్ట్‌ (సిం్రుల్‌”, శంవ్రుటం : 1; 1946, 21.1.1946. 


+ “అజిస్టేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రైల్ల్‌”, నంవుటం = 1; 1946; 30.1.1946. వుట : 247 


984 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అధ్యక్షుడు : ప్రతిపాదన ఏమిటంటే - 
“1923 భారతీయ గనుల చట్టాన్ని మరికొంత సవరించే బిల్లును ప్రవేశపెట్టడానికి 


అనుమతి” 
ప్రతిపాదన ఆమోదించబడింది. 
Pu con బి.ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా! బిల్లును ప్రవేశపెడుతున్నాను. 


357 
* ప్రభుత్వ ఉద్యోగికి చాలీ చాలని గృహ వసతి 
24. ఎమ్‌, అనంత శయనం అయ్యంగార్‌ : గౌ॥ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 
(ఎ) న్యూఢిల్లీలో ప్రభుత్వ SAGO కోసం దరఖాస్తు పెట్టుకొన్న, ఇంకా మంజూరు కాని 
వివిధ శాఖల గుమస్తాలు, అసిస్టెంట్లు ఎంత మంది? 

(బి) ప్రభుత్వ వసతి కోసం దరఖాస్తులు పెట్టుకొన్న ఇంకా వసతి మంజూరు కాని 

సూపరింటెండెంట్‌లు ఎంత మంది? 

(సి) న్యూఢిల్లీలోనూ కరోల్‌బాగ్‌ ప్రాంతాలలోనూ ఎ, బి కిందకు వచ్చే ఉద్యోగుల కోసం 
ఎన్ని ఇళ్లు, ఎన్ని అపార్టుమెంట్లు సేకరించారు? ' 

(డి) న్యూఢిల్లీలోనూ, కరోల్‌బాగ్‌లోనూ సేకరించిన ఇళ్ళు, అపార్ట్‌మెంట్లు, ఆయా 
ఉద్యోగులకు ఇచ్చినవీ, ఇవ్వదలచినవీ 1 జనవరి 1946 నాటికి ఎన్ని? 

(ఇ) 1945, జనవరి 1కి ముందు ప్రభుత్వ వసతి కోసం దరఖాస్తు చేసిన వారికి, 
అట్ట వసతి ఎప్పుడు లభిస్తుంది? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ), (బి) ప్రభుత్వ క్వార్టర్ల కోసం దరఖాస్తు చేసిన ఉద్యోగులు రెండు తరగతులుగా 
చేయటం జరిగింది. (1) 600 రూ॥కు తక్కువ జీతం పొందుతున్న అధికారులు (2) 600 
కానీ అంతకుమించి కానీ పొందుతున్న అధికారులు. గుమాస్తాలు, అందరు అసిస్టెంట్లు, కొందరు 
సూపరింటెండెంట్లు 1 తరగతిలోనికి వస్తారు. ఈ తరగతిలో దరఖాస్తు చేసి కూడా ఇంకా 
వసతి పొందని వారి సంఖ్య 16, 526. దరఖాస్తు చేసి క్వార్టర్లు పొందలేని గుమాస్తాలు, అసిస్టెంట్లు, 
సూపరింటెండెంట్ల సంఖ్యను గురించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. 


* “లజిస్టట్‌ అసెంభ్రీ డబ్‌ (సెంటల్లోగ నంవ్రుటుం : 1; 1946; ౨2946. వుట 477 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | | 985 


(సి) 600 రూపాయలకంటే తక్కువ జీతాలు గల అధికార్ల కోసం సేకరించబడ్డ 
అపార్టుమెంట్లు - 188. 

(డి) 3. 

(ఇ) ఏ దరఖాస్తుదారుకైనా ప్రభుత్వ క్వార్టరు ఇచ్చే అవకాశాల విషయంలో స్పష్టమైన 
సమాచారాన్ని అందివ్వడం సాధ్యపడదు. ఎందుకంటే దరఖాస్తుదారు న్యూఢిల్లీలో నియామక 
తేదీ, అతని జీతం, అతను ఒంటరివాడా, పెళ్ళయినవాడా, కుటుంబంతో ఉన్నాడా? అతనికి 
ఏ రకం క్వార్టర్లు కావాలి వంటి విషయాలపై ఆ కేటాయింపు ఆధారపడి వుంటుంది. 


358 
* ఢిల్లీలో ప్రభుత్వ భవనాల మిగులు 


25. ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) అమెరికన్‌, బ్రిటిష్‌ ఇండియన్‌ సిబ్బంది కోసం సచివాలయం ఉత్తర దక్షిణ 
భాగాలలోనూ, న్యూఢిల్లీలోని ఇతర ప్రాంతాలలోనూ నిర్మించిన బారక్‌లు, భవనాలు ఇప్పుడు 
అవసరం తీరినవయ్యాయా? అయితే వాటి సంఖ్య ఎంత? 

(బి) అట్టి భవనాలలో మొత్తం గదులు మొదలైనవి ఎన్ని ? 

(సి) వాటిలో | ప్రస్తుతం ఏవైనా కార్యాలయాలు పని చేస్తున్నాయా? లేకపోతే వాటిని 
ఏమి చెయ్యాలనుకుంటున్నారు? 

(G) వంట, స్నానం మొదలైన సౌకర్యాల కోసం కొద్దిపాటి మార్పులు చేసి వాటిని 
ఇప్పుడుగాని ఇకముందుగాని (i) కార్యాలయాలకూ, (ii) సిబ్బంది వసతులకూ కేటాయించే 
ప్రతిపాదన ఏదైనా వున్నదా? 

(ఇ) “డి'కి జవాబు 'అవును' అయితే ఇంతవరకూ అట్టి కేటాయింపులు ఏమైనా 
జరిగాయా? జరిగితే ఎన్ని? | 

(ఎఫ్‌) ప్రత్యేకించి తల్కటోరా రోడ్డు, గురుద్వారా రోడ్డు, క్వీన్స్‌వే, కన్నాట్‌ ప్లేస్‌ లలో గల 
అమెరికన్‌ బారక్కులను ఏమి చెయ్యాలనుకుంటున్నారు? 

Pu con బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ), (బి) ఇటీవల వరకూ ప్రభుత్వేతర సిబ్బంది అధీనంలో వున్న తాత్కాలిక భవనాల 
గురించి గౌరవసభ్యుడు అడుగుతున్నారనుకుంటున్నాను. అట్టి భవనాలకు సంబంధించిన 
సమాచారం సభ ముందు ఉంచాం. . 

* “e055 అసెంబ్లీ BBS (సెంట్రల్తొ% నంన్రుటం : 1, 1946; $.2.1946. వుటలు : 478-79 


986 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(సి) ప్రభుత్వ పరం చెయ్యబడిన భవనాల గురించి మాత్రమే ఇక్కడ సమాధానం 
చెబుతున్నాను. సమాధానం “అవును”. చాలా కొద్దికాలం క్రితం మాత్రమే ప్రభుత్వపరం 
చెయ్యబడిన భవనాల విషయంలో నా జవాబు ఏమిటంటే, అవి కూడా ప్రభుత్వానికి కావలసినట్టివే. 
వాటిని ప్రభుత్వం వాడుకొంటుంది. 

(డి) వచ్చే 3 నెలల్లోనూ ప్రభుత్వపరం చెయ్యబడే భవనాల విషయంలో నా జవాబు 
ఏమిటంటే అవి కూడా ప్రభుత్వానికి అవసరవేం. వాటినీ ప్రభుత్వం ఏదో ఒక పనికి 
వాడుకుంటుంది. 

(ఇ) 'కాదు'. ఈ ప్రశ్నలోని తదుపరి భాగం ఉత్పన్నం కాదు. 

(ఎఫ్‌) తల్కటోరా రోడ్డు, గురుద్వారా రోడ్డుల్లోని భవనాలను ప్రభుత్వం కార్యాలయ 
అవసరాల కోసం వాడుకుంటున్నది. ఇక ముందు కూడా వాడుకుంటుంది. కన్నాటప్లస్‌, 
క్వీన్స్‌వేలలోని అమెరికన్‌ భవనాలను ఏం చెయ్యాలో ప్రభుత్వం అక 2 అయితే అవి 
కూడా ప్రభుత్వ అవసరాలకు కావలసి రావచ్చు. 

ప్రభుత్వపరం చెయ్యబడిన, లేక 3 నెలల్లోగా ప్రభుత్వపరం చెయ్యబడనున్న భవనాలను 
గురించి సమాచార నివేదిక. 


భవనం పేరు | వాటిలోని గదులు మొదలైన 
వాటి సంఖ్య 

ఎల్‌. బ్లాక్‌ - | 74 

ఎమ్‌. బ్లాక్‌ 107 

గురుద్వారా రోడ్డు | 106 

తల్కటోరా బారక్కులు | 14 బారక్కులు 49,000 చ.అ 
1 బారక్కు 2890 చ.అ. 


ఆఫీసు గదులు (18) 4,446 చ.అ 
పక్క గదులు, గోడౌను, 
కిచెను, డై.. ఎహోలు 2,893 చ.అ. 


సెంట్రల్‌ విస్తాలోని ఆఫీసర్ల క్వార్టర్లు . 288 గదులు 

జోధ్‌పూర్‌ మెస్‌ ' 120 గదులు 

(1946 ఏప్రిల్‌లో ప్రభుత్వపరం కానున్నవి) 

కానింగ్‌ రోడ్డు బారక్కులు 'బి' బ్లాక్‌ 6 బారక్కులు(డః:: 5) 62,406 చ.అ 
(21.2.1946 న ప్రభుత్వపరం కానున్నవి) 1 బారక్కు 4,598 చ.అ. 


10 ఆఫీసు గదులు 4,566 చ.అ. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు ॥ 987 


359 
* ఢిల్లీ, న్యూఢిల్లీ టౌన్‌ POON ఆఫీసరుగా 
HBO నియామకం 

26. ఎమ్‌.అనంత శయనం అయ్యంగార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి 
చెపుతారా? 

(ఎ) ఢిల్లీ, న్యూఢిల్లీలకు లోగడ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసరుగా హార్క్‌నెస్‌ నియమించబడ్డ 
విషయం నిజమేనా? 

(బి) ఆయన నియామకం ఏ పరతులపై జరిగింది? 

(సి) ఆ ఉద్యోగం కోసం ఇండియాలో ప్రకటన జరిగిందా? అర్హత గల భారతీయుల 
నుంచి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తులు కోరారా? అయితే ఎన్ని దరఖాస్తులు అందాయి? 

(డి) ఆ నియామకం ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ద్వారా జరిగిందా? జరగకపోతే 
ఎందువల్ల? అ 

(ఇ). హార్క్‌నెస్‌ నియామకం జరగక ముందు ఆ ఉద్యోగానికి తగు సామర్థ్యం గల 
భారతీయుడు దొరకలేదన్న విషయంలో గౌరవ కార్మిక సభ్యులు తృప్తి చెందారా? 

(ఎఫ్‌) భారతదేశం వంటి దేశంలో పట్టణ ప్రణాళిక విషయంలో హార్క్‌నెస్‌కు పూర్వాను 
భవం వుందా? లేక ఆయన అనుభవం ఐరోపా వంటి దేశాలకే పరిమితమైనట్టిదా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. 

(బి) ఈ ఉద్యోగం మూడేళ్ళ కాలానికి మాత్రమే మంజూరు అయింది. పెన్లను లేని 
ఉద్యోగమది. దానికి జీతం నెలకు 2,000/- రూపాయలు. | 

(సి) ఈ GSO రెండు భాగాలకు జవాబు “అవును అని. 


(డి) ఈ ఉద్యోగం కోసం “ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌' మొదట ప్రకటన చేసింది. 
అయితే దానికి తగిన అభ్యర్థి భారతదేశంలో లభ్యం కాలేదు. 

(ఇ) అవును, 

(ఎఫ్‌) హార్క్‌నెస్‌ ae యూరప్‌కు dae దేశాలకు తా పరిమిత 
మైనట్టిది. . 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


360 
* అసెంబ్లీ సభ్యులకు చేతి తయారీ కాగితం సరఫరా 


31. BB గోవింద్‌ దాస్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? సహకార 
సంఘాలు గృహ పరిశ్రమగా ఉత్పత్తి చేస్తున్న చేతి తయారీ కాగితాన్ని ఇకముందు అసెంబ్లీ 
సభ్యుల భావి అవసరాలకు ఆ కాగితాన్నే ఇవ్వడమూ, అమ్మడమూ చేయాలనీ ప్రభుత్వం 
ఆలో చిస్తున్నదా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ః గౌరవ సభ్యుడు సూచించిన రకం కాగితం వాడడానికి 
గౌరవ సభ్యులందరూ ఒప్పుకుంటే అలాంటి కాగితాన్ని ఆమోదయోగ్యమైన మంచి రకం 


లభ్యమైనప్పుడు సేకరించి అమ్మకానికి అందజేస్తాం. 


361 
@ శాసన సభ్యులకు అదనపు వసతి బావులు 

33. సేఠ్‌ గోవింద్‌ దాస్‌ : 

(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? కేంద్రంలోని ఉభయ సభల 
సభ్యులకు వసతి చాలడం లేదన్న సంగతీ, భవనాలు తక్కువగా ఉన్న సంగతీ నిజమేనా? అయితే 
సభ్యులందరికీ వసతి కల్పించే నిమిత్తం తగినన్ని అదనవు బంగళాలను నిర్మించడానికి ఎట్టి చర్యలు 
తీసుకుంటున్నారు? 

(బి) సభ్యుల వసతి గృహాల ఆవరణలో బావులు లేకపోవడం వల్ల పంపు నీళ్ళను వాడడం 
ఇష్టం లేని కొందరు ఆచారపరులైన సభ్యులకూ, వారి కుటుంబాలకూ అసౌకర్యంగా ఉందన్న 
సంగతి ప్రభుత్వానికి తెలుసునా? 

(>) కాగా, అవసరమైన ప్రదేశాలలో బావులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వు 
తీసుకుంటుందా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఈ సమావేశం ప్రారంభమయ్యే వరకు ఎటువంటి లోటుపాట్లను గురించీ 
ప్రభుత్వానికి ఎటువంటి ఫిర్యాదులూ అందలేదు. బంగళా తరహా వసతి విషయంలో, కొద్దిపాటి 
కొరత వున్నట్లు ఈ మధ్యనే ప్రభుత్వ దృష్టికి ail ఈ విషయం ప్రస్తుతం పరిశీలనలో 
వుంది. 

(బి) తెలియదు. 
(సి) ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. 


* “GIS అసెంబ్లీ BES (సెంటల్సొ? నంవ్రటం : 1, 1946: 5.2 1946. వుట :481 
_ బ్ర “ERIS అనెంబ్రీ BEES, (సెంటల్తొ* నంవుటుం : 1; 1946, 52.1946. వుట : 481 


— 988 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 989 


362 
* భారత భూవిజ్ఞాన సర్వే పునర్నిర్మాణం 

36. కె.సి. నియోగి : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(i) _ ప్రభుత్వ ఖనిజ విధానాన్ని చక్కగా అమలు పరిచే ఒక ముఖ్యసాధనంగా భారత 
భూవిజ్ఞాన సర్వే శాఖను అభివృద్ధి పరచడానికీ, 

(11) దేశంలోని ఖనిజ వనరుల విషయంలో ప్రభుత్వ విధానాన్ని నిర్వచిస్తూ 1945 
మార్చి 12న శాసనసభలో గౌరవ సభ్యులు చేసిన ప్రకటనను అనుసరించి ఖనిజ నియంత్రణకై 
శాసనం చెయ్యడానికీ, ఎలాంటి చర్య తీసుకున్నారు? లేదా తీసుకోబోతున్నారు? 

గౌ॥ cou బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(i) భూ విజ్ఞాన సర్వేను బహుథా విస్తరింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం వూనుకొన్నది. 
సర్వే సిబ్బందిలో యుద్ధపూర్వపు ఉన్నతాధికారుల సంఖ్యను 27 నుంచి ఇప్పుడు 102 కు 
పెంచడం జరిగింది. ఇందులో జియోఫిజిసిస్ట్‌, మైనింగ్‌ ఇంజనీరు మొదలైన ప్రత్యేక నిపుణులు 
ఉన్నారు. 

భారత భూవిజ్ఞాన సర్వే విభాగం విధులకూ, నిర్మాణానికీ సంబంధించిన వివరణిక 
(బ్రోచర్‌) సభ గ్రంథాలయంలో ఉంది. 

(ii) ఈ విషయింలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రతించటం జరిగింది. వారి 
సమాధానాలు పరిశీలనలో ఉన్నాయి. | 


363 
౭ భారత భూ విజ్ఞాన సర్వే ఉపయుక్తతా శాఖ 
37. కె.సి. నియోగి: 


(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? భారత భూ విజ్ఞాన సర్వే విభాగపు 
ఉపయుక్తతా శాఖ రద్దు చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? 


(బి) పై శాఖకు చెందిన సలహా సంఘం ఖనిజాలకు సంబంధించి యుద్ధానంతర 
ప్రణాళికా సంఘంగా పని చెయ్యవలసి ఉంటుందని ఒకానొక దశలో అనుకున్నారా? 


* “GIS అసెంబీ BBS (సింట్రల్ల్‌”, నంవుటం : 1, 15946; §.2.1946. వుటలు : 482-83 
@ “లెజిఫైటేబ్‌ అసింభీ డిబేట్‌ (Boer), Sogo : 1, 1946; 5.2.1946. వుట. 483 


990 | | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(సి) యుద్దానంతర ఖనిజ విధానానికి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి 
ఇప్పుడే దైనా సంఘం ఉన్నదా? ఉంటే దాని వివరాలు? 

గొరవ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ముడి ఖనిజాల వనరులను యుద్ధ భ్రయోజనాలకు ఉ ఉపయోగించుకొనే ఉద్దేశంతో ' 
ఉపయుక్తతా శాఖ ఏర్పాటు చేశారు. యుద్ధం ముగియడంతో ఈ ఉద్దేశం మొత్తం దేశ 
ఖనిజాభివృద్ధి ప్రణాళికల వైపు మళ్ళింది. ఒక ప్రణాళికను అనుసరించి ఖనిజాలను అభివృద్ధి 
పరచాలనేది భారత భూ విజ్ఞాన సర్వే విభాగం కార్యక్రమాలలో ఒకటి. అందువల్ల మరొక ప్రత్యేక 
శాఖ అవసరం ఇప్పుడు లేదు. 

(బి) అయితే విధులలో ఏర్పడిన మార్పు సలహా సంఘం ప మార్పుకు 
దారితీసింది. | | 

(సీ) దేశంలోని ఖనిజాల అభివృద్ధికి సంబంధించిన సమస్యల విషయంలో సలహా 
చెప్పడానికి ఈ మధ్య భారత ప్రభుత్వం ఒక నిపుణుల సలహా బోర్డును ఏర్పాటు చేసింది. 
1946 జనవరి 9 తేదీగల కార్మిక శాఖ తీర్మానపు ప్రతి నెం. ఎమ్‌. 102 (4) సభా గ్రంథాలయంలో 


ఉంది, 3 6 4 
* ఇండియన్‌ బెవిన్‌ బాలురు 


40. కె.సి. నియోగి: 
(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? బెవిన్‌ శిక్షణా పథకం కింద బ్రిటన్‌లో 
ఎంతమంది భారతీయులకు శిక్షణ ఇచ్చారు? . స 
(బి) యుద్ధావసర సామగ్రిని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలలో, వారిలో ఎంతమందిని 
నియమించారు. | 
(సీ) అలా నియమించబడ్డ వారిలో తరువాత ఎంతమందిని తొలగించారు? 
(డి). BIS శిక్షణా పథకం కింద శిక్షణ పొందిన చాలామంది భారతీయ సాంకేతిక 


- నిపుణులను వారు ప్రత్యేక శిక్షణ పొందిన శాఖలకు భిన్నమైన శాఖలలో పని చేయవలసిందిగా 


భారత ప్రభుత్వం' నియోగించిన విషయం నిజమేనా? అయితీ ఏ కారణం వల్ల? అట్టి వారి 
సంఖ్య ఎంత? : ఖ్‌ 


స్‌ “లజాస్టేట్‌ ary డేల్‌ (A సెంట్రల్‌” నంశ్రుటం: 1, 1946; 5-2-1946, వుటలు. : 484-85 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు _ 991 


(ఇ) _ ఉద్యోగాలు దొరికే అవకాశాలు అంతగా లేకపోయినా భారతీయ బెవిన్‌ బాలురు 
బ్రిటన్‌లో ఉన్నప్పుడు వారి సేవలను భారత ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధికి 
వినియోగించుకోగలవుని విరివిగా వాగ్దానాలు చేసిన సంగతి నిజమేనా? నిజమైతే ఈ 
టెక్నీషియన్లకు సరెన ఉద్యోగాలు ఇవ్వడానికి ఎట్టి చర్యలు తీసుకోబడినాయి? లేక 
తీసుకోబడనున్నాయి? 

(ఎఫ్‌) ఈ శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల నుంచి తమ ఇబ్బందులను పేర్కొంటూ 
ఏవైనా విజ్ఞప్తులు అందాయా? అందితే వాటిపై తీసుకున్న చర్యలేమిటి? ఫలితమేమిటి? 

(జి) బెవిన్‌ శిక్షణా పథకం కింద భారతీయులకు శిక్షణ ఇవ్వడంలోని ముఖ్యోద్దేశాలు 
యజమానులకూ, పనివారికీ మధ్య ఉండవలసిన సంబంధాలు బ్రిటిష్‌ పద్ధతిలో ఎలా వుండాలో, 
ట్రేడ్‌ యూనియన్‌ సూత్రాలు పటిష్టంగా ఉండవలసిన అవసరం ఏమిటో తెలియజెప్పడం అనేది 
నిజమేనా? నిజమైతే భారతదేశంలోని స వ్యవస్థలో వ వీరి సేవలను ఏ విధంగా 
ఉపయోగించుకోదలిచారు? . = 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) 712 మంది. 75 మంది గల జట్టు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. 

(చి) 414 మంది, మరొక 168 మంది ప్రభుత్వ (కేంద్ర, రాష్ట్ర స్వదేశీ సంస్థానాల) 
రక్షణ శాఖా సంస్థల కింద రైల్వేలు కూడా కలుపుకొని పని చేస్తున్నారు. " 

(సి) 111 మందిని యుడ్గోత్సత్తుల ఫ్యాక్టరీల నుంచి. 9 మందిని ఇతర సంస్థల నుంచి. 

(డి) బెవిన శిక్షణ పొందిన వారు బ్రిటన్‌ నుంచి తిరిగి రాగానే భారత ప్రభుత్వం 
ఉద్యోగాలలో చేర్చుకోవాలని నేపనల్‌ సర్వీస్‌ టెక్నికల్‌ సిబ్బంది ఆర్డినెన్సు కింద ఉత్తర్వులు జారి 
అయ్యాయి. బ్రిటన్‌లో వారు పొందిన శిక్షణను అనుసరించి చాలావుంది ఉద్యోగాలలో 
చేర్చుకోబడినారు. కొద్దిమంది మాత్రమే తాము శిక్షణ పొందిన శాఖల కంటే భిన్నమైన ఉద్యోగాలలో 
చేరారు. వారి వారి మౌలిక పరిజ్ఞానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి ఆయా ఉద్యోగాలను వారు 
నిర్వహించగలరు. అటువంటి అన్ని సందర్భాలనూ పరిశీలించి తగు చర్యలు తీసుకోవడానికి 
ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. 

(ఇ) భారత ప్రభుత్వానికి తెలిసినంతవరకూ అటువంటి హామీ లేమీ కు 
" అటువంటి హామీలు ఇవ్వడం సాధ్యం కాదని, అయితే వారికి తగిన ఉద్యోగాలను చూసిపెట్టడానికి 
౫ప్రభుత్వం ప్రయత్నిస్తుందనీ ప్రాస్పెక్టస్‌లోనే స్పష్టం చేయడం జరిగింది. = 
(ఎఫ్‌) అవును. వారి ముఖ్యమైన భయం యుద్ధానంతర కాలంలో తమకు సరిపడ్డ 
ఉద్యోగాలు దొరుకుతాయా? లేదా? అనేది. వారికి సరిపడ్డ ఉద్యోగాలను ప్రభుత్వ సంస్థలలోనూ, 


992 | | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రయివేటు సంస్థలలోనూ సంపాదించిపెట్టడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తూ ఉంది. 
ఈ సందర్భంలో తము వంతు సహాయం చేయవలసిందిగా ఆయా ఎంప్తాయిమెంటు 
ఎక్సేంజీలను కోరడం జరిగింది. బెవిన్‌ శిక్షణ పొందిన వారిలో నిరుద్యోగం లేకుండా తరచుగా 
ప్రభుత్వం పరిశీలనలు జరుపుతూనే ఉంటుంది. వారి ఇబ్బందులు తొలగించడానికి తగిన చర్యలు 
తీసుకుంటూనే ఉంది. 

(జి) అవును. బ్రిటన్‌లో ట్రేడ్‌ యూనియన్‌ వ్యవస్థకు అందుతున్న ఈ సౌకర్యాలను 
పరిశీలించే అవకాశాలు ఈ దేశానికి తిరిగి వచ్చిన ట్రయనీలకు అందుబాటులో ఉంచారు. 
అట్టి పరిశీలనల ద్వారా వారు గడించిన అనుభవాలు ఈ దేశంలో ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం 
పటిష్టంగా అభివృద్ధి పొందడానికి ఉపయోగించగలవు. 


365 


* దామోదర్‌ పథకం కింద గ్రామాలను 
ఖాళీ చేయించే ప్రతిపాదన 

అధ్యక్షుడు : ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారో ఎంతవరకు వచ్చిందో తెలుసు 
కోవచ్చునా? 

గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : ఈ దశలో ఈ పథకం గురించి 
చర్చించడానికి ఏమీ లేదని మనవి చేస్తున్నాను. బీహారు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గుండా 
ప్రవహిస్తున్న దొమోదర నది మీద కొన్ని ఆనకట్టలు కట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్న మాట 
నిజమే. అయితే ఈ వాయిదా తీర్మానంలో లేవనెత్తబడన స్పష్టమైన ప్రశ్నలకు ముఖ్యంగా 
బలవంతంగా ఖాళీ చేయించడం అనే విషయానికి నేను ఇదమిళ్ళమని ఏమీ చెప్పే స్థితిలో లేను. 
నేను చెప్పగలిగిందేమిటంటే ఈ విషయంలో మేము చాలా చాలా ప్రాథమిక దశలో ఉన్నాం. ఈ 
పథకం క్రింద ఎంత భూమి మిగిలిపోతుంది, ఎంత ప్రాంతంపై దాని ప్రభావం పడుతుంది, 
మొదలైన విషయాలలో విచారణ జరుపుతున్నామని మాత్రమే చెప్పగలను. ఎంతమంది 
మనుషులను అక్కడినుంచి ఖాళీ చేయించాలి, ఆయా వ్యక్తులకు అక్కడున్న పొలాలు ఎలాంటివి, 
వాటిపై వారి హక్కులు ఎలాంటివి మొదలైన వివరాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం. 
నిజానికి ఏదీ స్పష్టంగా లేదు. ఇప్పుడున్న దశలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదీ లేదు. 
చర్చించడానికి ఏమీ లేదు. ప్రస్తుతం నేను చెప్పగలిగిందేమిటంటే ప్రభుత్వం ఒక నిర్ణయానికి 
వచ్చిన తరువాత దీనికి సంబంధించిన పత్రాన్ని నేను సభ ముందు ఉంచగలను. అప్పుడు 
సభ్యులు ఈ విషయంలో స్వేచ్చగా చర్చించవచ్చు. 
*  “లజిస్టేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రుల్త్‌”; నంవ్రుటం -1, 1946; 7.2.1946. వ్రుటలు: 605, 606 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 993 


366 
* విద్యుచ్చక్తి (సరఫరా) బిల్లు 


గౌ డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ : (కార్మిక సభ్యులు): అయ్యా, విద్యుచ్చక్తి 'ఉత్పత్తి' 
సరఫరాలను క్రమబద్ధంగా వ్యవస్టీకరించడానికి, భారతదేశం మొత్తం మీద విద్యుచ్చక్తి 
అభివృద్ధికి కావలసిన సాధారణ చర్యలు తీసుకొనడానికి వీలును కలిగించే ఒక బిల్లును సభలో 
ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. \ 


అధ్యక్షుడు : ప్రతిపాదన ఏమిటంటే “విద్యుచ్చక్తి ఉత్పత్తి, సరఫరాలను సక్రమ వ్యవస్థీకరణ 
చేయడానికి మొత్తం భారతదేశంలో విద్యుచ్చక్తి అభివృద్ధికి కావలసిన చర్యలు తీసుకొనడానికి 
వీలును కలిగించే ఒక బిల్లును సభలో ప్రవేశపెట్టడం”? 


ప్రతిపాదన ఆమోదించడమైంది. 
Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా, బిల్లును ప్రవేశపెడుతున్నాను. 


@ భారత ప్రభుత్వం చేత తాత్కాలిక భవనాల కొనుగోలు 
ఆర్‌. వెంకట సుబ్బారెడ్డియార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) 1946, ఫిబ్రవరి 4 వ తేదీ “హిందుస్తాన్‌ టైమ్స్‌” పత్రికల మొదటి పేజీలో 
ప్రకటించబడిన “దోపిడీని ఆపండి” అనే వ్యాసం చివరి వరస పంక్తులు గౌరవ సభ్యుల దృష్టికి 
వచ్చాయా? 

(బి) “ఎకి జవాబు “అవును” అయితే, ఆ వ్యాసంలో పేర్కొన్న రెండు భవనాలను 
కొనుగోలు చెయ్యవలసిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వం భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న మాట 
నిజమేనా? అయితే, 

(సి) భవనాల ప్రస్తుత విలువ గురించి. 
(డి) ఆ భవనాల నిర్మాణానికి బ్రిటిష్‌ ప్రభుత్వానికి అయిన వ్యయం గురించి. 


¥  “లజిస్టేట్‌ అసెంబ్లీ BBS (సింట్రల్స్‌)"”, నంవ్రుటం 1, 1946; 7.2.1946. వుట : 616 
@ “GIS అసెంబ్లీ BBS (సింట్రల్ల్‌”, నంవుట:1, 1946; 7.2.1946. He : 689 


994 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(ఇ) ఇప్పుడు ఆ భవనాలకు చెపుతున్న ధరను గురించి. 

(ఎఫ్‌) ఆ రెండు భవనాలు పడగొట్టడానికి తప్ప మరెందుకూ పనికి రావన్న విషయం 
గురించీ ఇండియా ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నదా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును, వచ్చాయి. 

(బి) కాదు. ఇండియా ప్రభుత్వం తనకు తానే ఆ భవనాలను తమ వినియోగం కోసం 
కొనాలన్న నిర్ణయం తీసుకొన్నది. కొనుగోలు వ్యవహారాలు పరిశీలనలో ఉన్నాయి. 


(సి) భవనాల ప్రస్తుత విలువ విషయం అనేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. 
కనుక కచ్చితమైన లెక్కలు చెప్పలేం. 

(డి) 25,58,000 రూపాయలు. 

(ఇ) 21,31,667 రూపాయలు. | | 

(OD) ఆ భవనాలలో ప్రస్తుతం భారత ప్రభుత్వ అధికారులూ, దూర ప్రాచ్య బ్యూరో 
సిబ్బందీ ఉంటున్నారు. కనుక అవి ఎందుకూ పనికి రావని చెప్పడానికి లేదు. ఏది ఏమైనా అవి 
తాత్కాలిక భవనాలు. అవి ప్రభుత్వానికి ఇక పనికి రావనుకున్నప్పుడు, పడగొట్టివేస్తారు. 


ఆచార్య 25.2. రంగా : అవి ఎన్ని సంవత్సరాల వరకు పనికొస్తాయనుకుంటున్నారు? 
Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : = నాకు తెలియదు. బహుశా 8,10 సంవత్సరాలు వరకు 


జరుగుతున్నదా? 

గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : స్వచృందమే. ౭ బలవంతంగా ప్రభుత్వానికి అవసరమను 
కున్నప్పుడు, కొనుగోలు చేయవలసిందే. 

మను సుబేదార్‌ : ఏ ఆధారంపై వాటి విలువ నిర్ణయించారు. తరుగుదల విలువా? 
కొట్టివేత విలువా? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. క్షణే 'విలువ ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయం ఇంకా 
సంప్రదింపుల దశలో ఉంది. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 995 
ఎమ్‌. అనంత శయనం అయ్యంగార్‌ : వాటి ఉపయోగం యుధ్ధం నుంచి ఎన్ని 
సంవత్సరాల వరకు? 8,10 సంవత్సరాలు ఇప్పటికే అయిపోయాయి కదా? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవి యుద్ధ సమయంలోనే నిర్మించబడ్డాయి. కచ్చితమైన 
తీదీ తెలియదు. 


మోహన్‌ లాల్‌ సక్సేనా : ఈ కొనుగోలు వ్యవహారం సభ ముందు పెడతారా? 
Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఎందుకు? అది పాలనాపరమైన చర్య. 


ఎమ్‌. అనంత శయనం అయ్యంగార్‌ : అవి యుద్ధ ప్రారంభంలో నిర్మించబడి ఉంటే, 
వాటి ఉపయోగ కాలం 8,10 సంవత్సరాలు మాత్రమే. అయితే, ఇక వాటి జీవితం మరొక 3 
సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ మాత్రం దానికి వాటి మీద 25 లక్షలు ర్చు పెట్టడం 
అవసరమని గౌరవ సభ్యులు ఎందుకు అనుకుంటున్నారు? 


Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అది పరిశీలనలో ఉన్నదని చెప్పాను కదా? కచ్చితమైన 
విలువ ఇంకా నిర్ణయించలేదు. 


ఎమ్‌. అసఫ్‌ అలీ : గౌరవ సభ్యులు చివరి నుంచి రెండవ ప్రశ్నకిచ్చిన జవాబు నాకు 
తిన్నగా అర్థం కాలేదు. సభ ఆమోదం అక్కరలేని ఏదో ఒక పాలనా చట్టం గురించి గౌరవ సభ్యులు 


చెప్పారు. 


Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను అలా చెప్పలేదు. నేను చెప్పిందేమిటంటే సభను 
సంప్రదించనవసరం లేని పాలనా చర్య అని. బడ్జెట్టులో దీనికి అవసరమైన ధనం కేటాయిస్తారు. 


ఎమ్‌. అసఫ్‌ ఆలీ : ధనం మంజూరయిందా? 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అది మంజూరు కోసం వస్తుంది. 

ఎమ్‌.అసఫ్‌ అలీ : దానిని ఏ రూపంలో తీసుకొస్తున్నారు. 

గౌ॥ డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : అది ఆర్థిక సభ్యునికి సంబంధించిన వ్యవహారం. 


ఎమ్‌. అసఫ్‌ ఆలి : ఆయన జవాబివ్వాలి. గౌరవ సభ్యులు అది పాలనా చట్టం అంటూ 
జబర్‌దస్తీగా జవాబు చెపుతున్నారు. ఆయన మాకు జవాబు చెప్పవలసి ఉంది. 


శశాంక శేఖర్‌ సన్యాల్‌ : జవాబు చెప్పండి (జవాబు లేదు. అంతరాయం) 


అధ్యక్షుడు : ఆర్డర్‌! ఆర్డర్‌! ఇప్పుడు మనం వాయిదా తీర్మానాన్ని చేపడదాం. 


996 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


368 
* BO, న్యూఢిల్లీలలో గృహ వసతి కొరత 


155. సర్‌ హసన్‌ సుహ్రూవర్ణి : 

(ఎ) యుద్ధ సంబంధమైన గొడవలు ఆగిపోయినప్పటికీ ఢిల్లీ, న్యూఢిల్లీలలో గృహ వసతి 
లోటు ఇంకా తీవ్రంగానే ఉన్నదన్న విషయం గౌరవ సభ్యులకు తెలుసా? 

(బి) న్యూఢిల్లీ అద్దె నియంత్రణ ఉత్తర్వు, ఢిల్లీ రెంట్‌ ఆర్డినెన్సు జారీ అయినప్పటికీ 
గృహ యజమానులు అద్దెదారులను ఇంకా బాధలు పెడుతూనే వున్నారనీ, చట్టంలోని లొసుగులను 
బాగా ఉపయోగించుకొంటున్నారని సభ్యులకు తెలుసా? 

(>) ఢిల్లీ రాష్ట్రంలో యధాస్థితి ఏర్పడే వరకూ యజమానులకూ, అద్దెదారులకూ మధ్య 
సంబంధాలను క్రమబద్ధం చేసే చేసే bax ఒక చట్టాన్ని, ఈ సభ ఆమోదించే వరకూ 2 ఫై శాసనాలనూ 
కొనసాగించే అవసరాన్ని పరిశీలించడానికి (ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. 

(బి) ' లోగడ నాకెట్టి ఫిర్యాదులు అందలేదు. 

(సి) ఢిల్లీ, న్యూఢిల్లీలలో యధాస్థితి ఏర్పడే వరకు అద్దెలను అదుపు చేయడం ప్రభుత్వం 


ఉద్దేశం. 
369 
@ OIA భారతీయేతర ప్రజోపయోగ సంస్థలు 


172. కె.సి. నియోగి : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? బారతి పకల 
బ్రిటిష్‌ వారి ఆధ్వర్యంలోనూ, భారతీయేతరుల ఆధ్వర్యంలోనూ నడుస్తున్న ప్రజోపయోగ స సంస్థలు 
ఎన్ని ఉన్నాయి? వాటి పెట్టుబడి ఎంత? ఇండియాలోని రొష్ట మునిసిపల్‌, తదితర ప్రభుత్వ 
సంస్థల తరపున. వాటిని స్వాధీనం చేసుకొనే విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ ప్రశ్నకు 1946, ఫిబ్రవరి 18 న ప్రణాళిక అభివృద్ది 
శాఖలు చూస్తున్న గౌరవ సభ్యులు జవాబు చెప్పగలరు. 


*_లడిస్లేటట్‌ అసెంభ్రీ డబల్‌ (సింట్రల)", నంవ్రుటుం.: 1, 1946; 11.2.1946. వుట: 753 
@ “లెజిస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (3 Dood)! నంవ్రటం. 1, 1946; 11.2:1946. వుట. 769 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 997 


370 
* సాంకేతిక నిపుణులకు విదేశాలలో శిక్షణనిచ్చే 


పథకం పని తీరు 

173. కె.సి, నియోగి : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ) పరిశ్రమలలో ఇప్పటికే పనిచేస్తున్న టెక్నీషియన్లను అదనపు శిక్షణ కోసం లేదా 
తమ సాంకేతిక, వృత్తిపరమైన అనుభవాన్ని మెరుగుపరచుకోవడం కోసం విదేశాలకు శిక్షణ కోసం 
పంపుతున్నట్టుగా గత సంవత్సరం ప్రకటించిన పథకం ఏ విధంగా పనిచేస్తున్నదో ఒక సమగ్రమైన 
నివేదికను సభ ముందు పెడతారా? ముఖ్యంగా శిక్షణ కోసం ఇప్పటికే వివిధ దేశాలకు వెళ్ళిన 
టెక్నీషియనుల సంఖ్యకూ, వారు తీసుకొనే వివిధకోర్సు విషయాలకూ, ఈ టెక్నీషియనులను 
ఎంచుకొనే పద్ధతులకూ, సంబంధించిన వివరాలను కూడ ఆ నివేదికలో తెలుపుతారా? 

(బి) ఇప్పటికే ఎంపికై ఉన్న అభ్యర్థులలో నుంచి ఎంతమందిని ఇంకా విదేశాలకు 
పంపవలసి ఉంది? ఈ సంవత్సరంలో ఎంతమందిని పంపదలచుకున్నారు? ఈ టెక్నీషియనులు 
ఏ యే. విషయాలలో శిక్షణ పొందుతారు? ఏయే దేశాలలో? | 

(2) ఈ టెక్నీషియన్ల శిక్షణకు కేంద్ర ప్రభుత్వానికి కాగల అంచనా ఖర్చు ఎంత? 
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఖర్చు అవుతుంది, - 

గౌ 6 డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) నివేదిక సభ ముందు ఉన్నది. 

(బి) ఎంపిక అయిన అభ్యర్థుల నుంచి ఇంకా 152 మందిని విదేశాలకు పంపవలసి 
ఉంది. ప్రతి అభ్యర్థికీ శిక్షణ కోసం ఇచ్చే సోకర్యాలకు సంబంధించిన వివరాలు సంబంధిత 
అధికారులకు పంపడం జరుగుతుంది. ఆ సౌకర్యాలు సమకూర్చిన వెంటనే ఆయా అభ్యర్థులకు 
ఆహ్వానాలు అందగలవు. ఇదివరకే ఎంచుకోబడిన అభ్యర్థులకు మించి ఇంకా ఎంత మందిని 
అదనంగా ఈ సంవత్సరం శిక్షణకు పంపించగలమనే విషయం గురించీ, ఏయే వృత్తులలో 
శిక్షణ ఇస్తారనే విషయం గురించీ ' ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. ఇదంతా విదేశాలలో శిక్షణ 
సౌకర్యాలు లభించే పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 

(సి) ఈ పథకం కింద శిక్షణకు, తదితర విషయాలకూ, కాగల ఖర్చులను ఆయా 
యజమానులు అంటే ప్రయివేటు పరిశ్రమలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వదేశ సంస్థానాలు 
భరిస్తాయి. ప్రయివేటు పరిశ్రమలకు చెందిన అభ్యర్థుల విషయంలో అట్టి అభ్యర్థులు పొందే 
* “లజిస్టేట్‌ అసెంబ్రీ డిబేట్‌ (సింట్రల్‌)”, నంవుటం :1, 1945; 11.2.1946. వుట: 769 


4 


998 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


శిక్షణ జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని అనుకొన్నప్పుడూ ఆ ప్రయివేటు 
పరిశ్రమలు పూర్తి ఖర్చు భరించలేవనుకున్నప్పుడూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం 
అందజేస్తుంది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎంపికైన వారికీ, సహాయం ఇవ్వవలసిన ప్రయివేటు 
పరిశ్రమల నుంచి ఎంచుకోబడిన కొద్దిమందికీ 1946-47 లో కేంద్ర ప్రభుత్వానికి కాగల ఖర్చు 
1, 01,680 రూపాయలుగా అంచనా వేశారు. 

1946-47లో రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల నుంచి ఎంపికైన అభ్యర్థుల కోసం రాష్ట్ర 
ప్రభుత్వాలు భరెంచే ఖర్చు సుమారు 3, 60, 000 రూపాయలు. 


371 
* బొగ్గు గనులలో గోరఖ్‌పూర్‌ కార్మికులు : అక్కౌంట్ల గురించి 


'31. కె.సి, నియోగి : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ) బొగ్గు గనులలో గోరఖ్‌పూర్‌ కార్మికులను ఎంచుకొనడం, నియమించడాలకు 
సంబంధించిన ఖర్చు లెక్కలు సక్రమంగా ఆడిట్‌ చెయ్యబడుతున్నాయా? అవి సక్రమంగానే 
ఉన్నట్టు ఆడిట్‌లో రుజువవుతున్నదా? ఆ లెక్కలు ఏ తేదీ వరకు ఆడిట్‌ చేశారు? 

(బి) అట్టి కార్మికులకు బాధ్యులైన అధికారి పేరు, హోదా పేరు ఏమిటి? అతని సెక్రటరి 
పేరు ఏమిటి? ఆ ఇద్దరు అధికారులూ జీతభత్యాల బాధ్యత వహిస్తున్న అధికారికి గల ఆర్థిక 
అధికార పరిధులు ఏమిటి? | 

Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) మొదటి భాగం ప్రశ్నకు జవాబు “అవును”. లెక్కలు సరిగానే ఉన్నట్టు 
చెపుతున్నారు. 

(బి) మొదటి భాగానికి జవాబు లేబర్లు సరఫరా. (బొగ్గు) — డైరెక్టర్‌ హెచ్‌.జె. 
వాల్స్‌ ఆయనకు సెక్రటరీ లేడు. 

రెండవ భాగానికి జవాబు - అతడి జీతం స్కేలు 1 ,925- 50-2075. - నెలకు ఒక్కొక్క 
, కార్మికుడికి 60 రూపాయలకు మించకుండా మొత్తంగా ఖర్చును చేయగల అధికారాన్ని SOA 
ఉంటారు. కార్మికుల జీతం, గుమస్తాలకు, ఇతర పనివారికి, వైద్య సిబ్బందికి అయ్యే జీత భత్యాలు, 

వెచ్చాల కొనుగోలు, ప్రయాణ ఖర్చులు, కంటిన్‌జెన్సీలు, ఈ ఖర్చులు అన్నీ ప్రభుత్వ 
నియమాలను అనుసరించి చేయవలసి ఉంటుంది. : 
ఇ 'అజస్టట్‌ అసెంబ్లీ డేబేట్ట్‌ (సింట్రైల్‌” నంవ్రుటం : 1, 1946, 11.2.1946. వుట : 773 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 999 


372 
* బొగ్గు గనులలో గోరఖ్‌పూర్‌ కార్మికులకు అవుతున్న ఖర్చు 


32. కె.సి. నియోగి : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ) బొగ్గు గనులలో గోరఖ్‌పూర్‌ కార్మికులపై ఇంతవరకూ పెట్టిన ఖర్చు ఎంత? 

(బి) గోరఖ్‌పూర్‌ కార్మికులను పనిలో పెట్టుకున్న గనుల యజమానుల నుండి వసూలు 
చేసిన మొత్తమెంత? 

(సి) రైల్వేలకు చెందిన బొగ్గుగనులలోనూ పబ్లిక్‌ కంపెనీలకు, వ్యక్తులకు చెందిన 
బొగ్గుగనులలోనూ పనిచేస్తున్న గోరఖ్‌పూర్‌ కార్మికుల సంఖ్య. 

(డి) గోరఖ్‌పూర్‌ కార్మికులు పనిచేస్తున్న గనుల పేర్లు - 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) 1946 జనవరి చివరి వరకు 1,91,05,386 రూపాయలు. 

(బి) 1945 డిసెంబరు చివరి వరకు వసూలు చేయబడ్డ మొత్తం 22,-2,311 
రూపాయలు. ఇంకా వసూలు చేయవలసిన మొత్తం 29, 48,302రూపాయలు. 1946 జనవరికి 
బిల్లు చేయవలసిన మొత్తం 16 లక్షలు. 

(సి) పనిచేస్తున్న కార్మికులు | 

(i) రైల్వే బొగ్గు గనులలో 7 శాతం 
(ii) పబ్లిక్‌ కంపెనీల యాజమాన్యపు గనులలో 83 శాతం 
(iii) వ్యక్తులకు చెందిన గనులలో 10 శాతం. 19.1.1946 నాటికి మొత్తం 
కార్మికుల సంఖ్య 17,391. 
ఏ ఒక్క నెలలో అయినా పనిచేస్తున్న కూలీల అత్యధిక సంఖ్య 30,600. 
(డి) వివరాల నివేదిక సభ ముందు ఉంది. 
నివేదిక 
స్పేస్‌ గనుల జాబితా 

1 మధుబంద్‌ 

2. డైమన్‌తిస్రా 

3. BUS ర్హురియా 

4. ఎబి.తిసప్రా . 


* “లజిస్టీటేబ్‌ అసెంబ్లీ BBS (Doe5)”, నంవుటం : 1, 1946; 11.2.1946. Heo : 773 


. డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


1000 
5. లోయర్‌ అప్పర్‌ యురియా 33. ముదిధి 
6. ఇండియన్‌ రురియో 34. టెటల్‌మరి 
7. బాగ్‌ దిగి కుజమా 35. - టాటాస్‌ సిజువా 
8.  కె.పి.ఎస్‌. దొబారి 36. అంగార్‌పత్ర 
9. భల్లోరా 37. రురియో ఖాస్‌ అంగారపత్ర 
10. ఘనుయాదిహ్‌ 38. కోయిలుది 
11. బగీఛీ Serd 39. అగర్ది 
12. పాండల్‌ Bo 40. నార్త్‌ డాముడ 
13. ఖాస్‌ రురియా దాబారి 41. ఇసబెల్లా 
14. సౌత్‌ తిస్రా 42. షామ్‌పూర్‌ 
15. ఈస్ట్‌ బరారి 43. ప్యూర్‌ లైక్‌ది 
16. ప్యూర్‌ జయ్‌రాంపూర్‌ 44. శాన్‌క్టోరియీో 
17. నార్త్‌ బరారి 45. ఛాప్యు ఖాస్‌ 
18. బి.పి. సీస్‌. జినగోరా 46. ఖాస్‌ జమ్‌చారి 
19. వాసుదేవ్‌ 'ఎ' ప్లాట్‌ కాలరీ 47. జోటెధెమో 
20. పతార్థి సుదామ్‌ది 48. NO, | 
21. ప్యూర్‌ తస్రా 49. రలిగారా 
22. న్యూతస్రా 50. జన్‌కుందా 
23. . సెంట్రల్‌ భౌరా 51. జాంబాద్‌ 
24. aor 52. ధన్‌సార్‌ 
25. మోహల్‌బోని 53. ట్రైట్‌కుసుందా 
26. ఈస్ట్‌ ఏక్రా 34, నార్త్‌ భుగ్గత్‌ది 
27. బసేర్యా 55. గోధుర్‌ 
28. నార్త్‌ ఏక్రా . 56. ఫ్యూర్‌ కుస్తోరె 
29. కంకణి 57. అల్‌కుసా నాయదీ 
30. సెంద బన్స్‌జోరా 58. 28008 
31. Oe ఖాస్‌ 59. Soh 
32. dE ఖాస్‌ So. 12 క్వారి 60. పర్‌బీలియా 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1001 


భూగర్భ గనులు 
1. పర్చీలియా 12. బిత్‌పూర్‌ 
2. సోడేపూర్‌ "13. ప్యూర్‌ జోయ్‌రామ్‌పూర్‌ 
3. _ శీతల్‌పూర్‌ 14. భటీదీ 
4. బంక్సిముల్లాహ్‌ 11 మరియు 12 పిట్స్‌ 15. గప్టీతండ్‌ 
5.  బంక్సిముల్లాహ్‌ 7 మరియు 8 పిట్స్‌ 16. స్టాండర్డ్‌ 
6. ae 17. _ ఏక్రాఖస్‌ 
7. అడ్‌జయ్‌ 2 గని “18. స్వాంగ్‌ 
6. పీబ్‌పూర్‌ 19. జైరంధి 
9. ఛాఫ్యుఖాస్‌ . .. 20. . ధెమోవ్వెన్‌ 
10. ఎస్‌. ఇ. బార్బోని 21. మోడల్‌ ర్సురియా 


jum 
pom 


దిగ్వాధి 


373 
* సిపి. డబ్బు.డి అధికారుల సర్వీసు how 


44. శ్రీ ప్రకాశ : TOS SOS సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, 
అసిస్టెంటు ఇంజనీర్లుగా ఉద్యోగ విరమణ చేసి కూడా తిరిగి wi నియమించబడి 
పనిచేస్తున్న వారి సంఖ్య 1939 నుంచి ఎంత? a 

(బి) ఉద్యోగ పరిమితి తరువాత స. పొడిగించబడిన వారి సంఖ్య? అలా 
ఎంతకాలం పొడిగించారు? వ 

(సి) అసలు ఉద్యోగుల కాలపరిమితి ముగిసిన పిదప వాటిని ఇంకా. పొడిగించటం 
పట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ వ్యతిరేకతను వ్యక్తపరచిన మాట నిజమేనా? అయితే ఆర్థిక 
శాఖ సూచనలకు వ్యతిరేకంగా పొడిగింపులు జరపడానికి కారణాలు ఏమిటి?” : 

(డి) . అటువంటి పొడిగింపులు కొత్త వారిని చేర్చుకొనడానికి, యువకులకు అవకాశాలు 
కల్పించడానికి భంగకరమవుతున్నాయో? అయితే అటువంటి కొత్తవారికి అవకాశాలు 
కోసం ఏవైనా ఏర్పాటు చేశారా? 

(ఇ) అటువంటి పాడిగింపులు' ఆపివేయడానికి: యువకులకు: అవకాశాలు 
కల్పించడానికి ప్రభుత్వం ఏవైనా చర్యలు తలఫెట్టందా? 

ఇ “లజిసైటేబ్‌ అసెంభ్రీ డిబేట్‌ (సెంటైల్‌”, సం 1. 1946; 20.2. 1946. we: 1214 


1002 7 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ముగ్గురు. 

(బి) ఫండమెంటల్‌ రూలు 56 కింద 1939 నుంచి సర్వీసు పొడిగింపు ఇచ్చిన 
సందర్భాలు 3. ఒకరికి 6 మాసాలు, మరొకరికి 3 రోజులు, ఇంకొకరికి 1 నెల. 

(సి) ప్రశ్నలోని మొదటి భాగానికి జవాబు కాదు’ అని. రెండవ భాగం ప్రశ్న 
ఉదయించదు. 

(డి), (ఇ) 'లేదు. 


374 
* అంతర్జాతీయ కార్మిక సంస్థ నియమావళి 
సవరణ పత్రం, సహాయ పత్రం 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ 2 (కార్మిక సభ్యులు) అయ్యా, 194 నవంబరు 5 న 
పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ 27వ సమావేశంలో ఆ సంస్థ నిర్మాణ విధానాన్ని 
సవరించడానికి ఉద్దేశించి ఆమోదించిన ప్రతిపాదనను సభ ముందు పెడుతున్నాను. దాని 
విషయంలో తీసుకోదలచిన చర్యలకు సంబంధించిన ఒక పత్రం కూడా ఇందులో ఉంది. 


౭ భారత ట్రేడ్‌ యూనియన్లు 
(సవరణ) బిల్లు 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : అయ్యా, 1926 భారతీయ ట్రేడ్‌ 
యూనియన్ల చట్టాన్ని మరికొంత సవరించే బిల్లును ప్రతిపాదించడానికి అనుమతి కోరుతున్నాను. 
అధ్యక్షుడు : ప్రతిపాదన ఏమిటంటే : 
“భారతీయ ట్రేడ్‌ యూనియన్ల చట్టం 1926 ను మరికొంత సవరించే బిల్లును 
ప్రవేశపెట్టడానికి అనుమతి” 
ప్రతిపాదన ఆమోదించడమైంది. 
Fu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా బిల్లును ప్రతిపాదిస్తున్నాను. 


శః “ఆజాసైటేబ్‌ అసెంభీ డిబేట్ట్‌ (ంటల్తో* నంవ్రుటం : 1, 1946, 21.2.1946. వుట. 1214 
@ “లజుస్రట్‌ అనింబ్రీ BH (సెర్మటల్తై% నంవ్రటం :1, 1946; 21.2.1946. yb: 1292 


mw an ue I a A A Rt ee ee జ 


ara 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1003 


376 
* బొగ్గు గనులలో Yeo పనిచేయడాన్ని ఆపడం 


406. ఆచార్య ఎన్‌.జి. రంగా : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) ఇప్పుడు యుద్ధం ముగిసింది కాబట్టి ఇక బొగ్గు గనులలో Qo. పనిచేయడాన్ని 
ప్రభుత్వం ఎప్పుడు ఆపదలచుకున్నది? 

(బి) గనులలో పనికోసం గ్రామాలనుంచి తీసుకువచ్చిన స్త్రీలకు పని కల్పించడానికి 
ప్రభుత్వం వద్ద ఏమైనా పథకాలు సిద్ధంగా ఉన్నాయా? వారిని తిరిగి వారి గ్రామాలకు పంపించి 
వేయడానికీ వారు చేసిన అప్పులను  తీర్చడానికీ చేసిన ఏర్పాట్లు ఏమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) బొగ్గు గనులలో స్త్రీల నియామకాన్ని పూర్తిగా నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి 
లేదు. అయితే 1946 ఫిబవరి 1 నుంచి గని గర్భాలలో వ్ర eo పనిచేయడాన్ని నిషేధించారు.' 

(బి) బొగ్గు గనుల ప్రాంతంలో కూరగాయల తోటల పెంపకాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర 
ప్రభుత్వ సంక్షేమనిధి నిర్ణయించింది. బొగ్గు గనుల అంతర్భాగాలలో పని నుంచి విడుదల 
చేయబడిన స్త్రీలకు ప్రత్యామ్నాయ పని వసతులను కల్పించవలసిందిగా వివిధ గనుల సంస్థలకు, 
బీహారు, బెంగాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చారు. అట్టి స్త్రీలలో చాలామందికి గనుల 


ఉపరితలాలపై పని ఇచ్చారు. 
377 


9 భారతీయ కార్మిక సమావేశం సిఫారసులు 


467. ఆచార్య ఎన్‌.జి, రంగా : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? . 

(ఎ) _ 1945 నవంబరులో సమావేశమైన భారతీయ కార్మిక సమావేశం చేసిన 
సిఫారసులు ఏమిటి? 

(బి) దానిపై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణంహలు ఏమిటి? 

(2) ఆ సిఫారసులను అమలుపరచడానికి ప్రభుత్వం తీసుకోదలచిన చర్యలేమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఏమీ లేవు. 

(బి), (సి) ఉత్పన్నం కావు. 


FEDS అసెంభీ BBS (సింట్రుల్ల్‌”, నంవుటం : 1 1946; 25.2.1946. వుట: 1427 | 
@ “S2DIS evo BBS (ెంటల్తై% నంవుటుం :1, 1946; 25.2.1946; వుట : 1427 


1004 | | | _ డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


378 
+ పెద్ద నగరాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమం 


469. మను సుబేదార్‌ : 

(ఎ) 1946 జనవరి 23 వ తేదీ 'స్టేట్స్‌మన్‌' పత్రికలోని సంపాదకీయాన్ని గౌరవ కార్మిక 
సభ్యులు చూశారా? “గత ఆరు సంవత్సరాలలో భారతదేశంలోని ఏ ఒక్క నగరంలోనూ మొత్తం 
మీద ఎట్టి గృహ వసతీ కల్పించబడలేదనే విషయాన్ని గుర్తించాలి" అనే విమర్శను ఖండించగలిగే 
స్థితిలో గౌరవ సభ్యులు ఉన్నారా? 

(బి) బొంబాయి, కలకత్తా వంటి బాగా జనసమ్మర్థం గల నగరాలలో గృహవసతి 
' నిర్మాణాన్ని ప్రోత్సహించడం కోసం:ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? .. 

(సి) భవన నిర్మాణ కార్యక్రమాలను ఆపే నియంత్రణలు ఇంకా అమలులో ఉన్నాయా? 
లేక భవన నిర్మాతల ఇబ్బందులను తొలగించడానికి వైదొలగుతున్నాయా? 

(డి) భారత ప్రభుత్వం దేశంలో భవనాలను ఎక్కువగా నిర్మించే విషయంలో ఏదైనా 
పటిష్టమైన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుకోవడం గానీ వాటికి పంపడం గానీ జరిగిందా? 

(ఇ) ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించబడే ఉద్యోగులకు పని కల్పించడంలో గృహ 


నిర్మాణ కార్యక్రమం ఎక్కువ ae కాగలదనే విషయం ae తెలుసా? _ 


గౌ॥ డొ! బి.ఆర్‌. అంబేద్కర్‌ : ~ 


(ఎ) చూశాను. గత ఆరు సంవత్సరాలలో ప్రయివేటు వ్యక్తుల చేత నిర్మించబడిన 
భవనాల గురించి మౌ దగ్గర సమాచారం ఏమీ లేనందున ఆ విమర్శను సమర్థించడం గానీ, 
ఖండించడం గానీ సాధ్యం కాదు. అయితే 1941 చివరి నుంచీ భవన నిర్మాణ బస. 
ఎటువంటి నియంత్రణలూ విధించలేదని చెప్పదలచుకున్నాను. 


(బి) బహుశా గౌరవ సభ్యుడు ప్రయివేటు భవనాల నిర్మాణం గురించి 
చెపుతున్నట్టుంది. ఒక్క బొంబాయి, కలకత్తా నగరాలలోనే కాకుండా, మొత్తం దేశం అంతటా 
ప్రయివేటు గృహ వసతి నిర్మాణాన్ని ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం ఈ మధ్యనే 
కొన్ని చర్యలు తీసుకున్నది. | 7 


* “50655 అసెంబ్రీ డిబేట్‌ (సింటైల్‌”, నంప్రటం : 1, 1946; 25.2.1946. వుట. 1428 


2 “నా ee 


కేంద్ర శాసన సభా a ప్రశ్నలు - జవాబులు 1005 


భవన నిర్మాణాలు అదుపు చేసే రకల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది కధతో ఇవ్వబడిన 
ఉత్తర్వులు ఈ మధ్య ఉపసంహరించుకోవడం జరిగింది. తమ అధీనంలోని ప్రయివేటు భవన 
నిర్మాణాలను అన్ని విధాలా ప్రోత్సహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. భవన నిర్మాణానికి 
కావలసిన, ఇండియా ప్రభుత్వ అధీనంలో ఉన్న ఇటుకలు, సిమెంటు, స్టీలు, కలప మొదలైన 
వాటిని ప్రయివేటు భవన నిర్మాతలకు విడుదల చేయవలసిందిగా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. 


భారతదేశంలో ప్రయివేటు నిర్మాణాలను ఇంకా ఆటంకపరుస్తున్న ఇబ్బందులు ఏవైనా 
ఉంటే వాటి విషయంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కోసం భవన నిర్మాతల ప్రతినిధులతో 
ఒక సమావేశాన్ని 1946 మార్చి మొదటివారంలో ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం 
నిర్ణయించింది. 

(సి) భవన నిర్మాతలు ముందు ముందు ఎక్కువ భవనాలను న ఈ 
సడలింపులు తోడ్పడగలవని భారత ప్రభుత్వం భావిస్తోంది. య. 

(డి) పట్టణ ప్రాంతాలలోని పనివారి కోసం పారిశ్రామిక కార్మికుల కోసం గృహ వసతిని 
కల్పించే విషయంలో ఒక స్వల్పకాలిక పథకాన్ని చేపట్టవలసిందిగా రాష్ట్రాలను కోరడం జరిగింది. 
అట్టి పథకం కింద ఇవ్వబడే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెరి సగంగా భరించగలవు. 
ఈ విషయం ఆర్థిక సభ్యులు తమ బడ్జెటు ప్రసంగంలో పేర్కొనగలరు. 


a 379. 
_* యుద్ధకాలపు తాత్కాలిక నిర్మాణాలను 
గ్రహ వసతి కోసం వాడుకోవడం : ప్రభుత్వ విధానం 
470. మను సుబేదార్‌ : (ఎ) గృహ నిర్మాణ కార్యక్రమాలను అధికతరం చెయ్యడానికి 


బ్రిటన్‌లో తీసుకుంటున్న చర్యలను గ గురించి గౌరవ కార్మిక సభ్యులకు తెలుసునా? అయితే 
అట్టి చర్యలేమిటి? 

(బి) “యుద్ధ సమయంలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణాలను, డిమాండు, సప్లై 
పరిస్థితి స్థిరపడేవరకు, గృహ వసతికి వాడుకోవడం మంచిదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాం” 
అంటూ 1946 జనవరి 23న స్టేట్స్‌ మన్‌ పత్రిక “SHS సూచన పట్ల ప్రభుత్వం తన వైఖరిని 
ప్రకటిస్తుందా? 


* “లెజిస్టట్‌ అసెంబ్రీ BBS (B0ex5)", నంవుటం : 1, 1946; 22946 వుట. 1427 


1006 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) తెలుసు. ఈ చర్యలు బ్రిటిష్‌ ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించిన 
నెం. ఆర్‌. 520 కరపత్రంలో పూర్తిగా వివరించబడి వున్నాయి. కరపత్రం సభా గ్రంథాలయంలో 
ఉంది. 

(చి) 1946, జనవరి 23 స్టేట్స్‌మెన్‌ పత్రికలో చేసిన సూచన కేవలం కలకత్తాలోని 
తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించినట్టిది. గౌరవ సభ్యుడు అడిగిన ప్రశ్న ఆ భవనాలకు 
సంబంధించినదే అనుకొంటున్నాను. కేం'ద్ర ప్రభుత్వ సివిల్‌ కార్యాలయాల కొరకు నిర్మించబడిన 
భవనాల విషయం మాత్రమే నాకు సంబంధించినది. మా ప్రయోజనాల మేరకు ఆ భవనాలు 
అలాగే ఉంచగలం. 


380 


* భారతదేశంలో ఫ్యాక్టరీ వర్కర్ల పని గంటలు 

481. వడిలాల్‌ లల్లూభాయ్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) భారతదేశంలో వివిధ పరిశ్రమలలో, గనులకు తోటలకు సంబంధించిన వాటితో 
కలుపుకొని, ఫ్యాక్టరీ వర్కర్లకు రోజు వారీ పని గంటలు ఎన్ని? 

(బి) 1934 భారత ఫ్యాక్టరీల చట్టం క్రిందకు వచ్చే మొత్తం ఫ్యాక్టరీల సంఖ్య - 

(సి) . అందులో ఒక పిస పనిచేసేవి ఎన్ని? రెండు షిన్ల్రలవి ఎన్ని? మూడు షిస్రలు 
పని చేసేవి ఎన్ని? a 

(డీ) ప్రతిపిస్పులోనూ పని గంటలు ఎన్ని? / 

గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌..అంబేద్కర్‌ : / 

(ఎ) పరిశ్రమలలోనూ, Sood sr రోజువారీ పనిగంటలకు సంబంధించిన రెండు 
నివేదికలు సభ ముందు ఉన్నాయి. గనులకు సంబంధించి రోజువారీ పనిగంటలను గురించి 
సమాచారం సిద్ధంగా లేదు. 

(బి) 1944లో ఫ్యాక్టరీల చట్టం కింద పన ఫ్యాక్టరీల నంఖ్య 14,922. 
అంతవరకే అంకెలు లభ్యమయ్యాయి. 

(సీ),(డి) సమాచారం లభ్యం కావడం లేదు. 


/ 


rn te ఇ 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 


oe ee స న 


eo స 


21. 


1007 


ఫ్యాక్టరీలలో రోజువారీ పని గంటలను తెలిపే నివేదిక 


ఉన్ని 


ఇంజనీరింగు (రైల్వే వర్క్‌షాపులతో కలిసి) 


అగ్గిపుల్లలు 
కుండలు 
ముద్రణాలయాలు 
గాజు 


రసాయనిక, మందుల పనులు 
చక్కెర 
పత్తి గింజలు తీయడం, బేళ్ళు 1 =e 


బియ్యం మిల్లులు 
సిమెంటు 


తివాచీ నేత | 
తోళ్ళు, తోలు వస్తువుల తయారీ 


పీచు, నార చాపల అల్లిక పనులు 


Pe 


7"/,-10 

9-12 

7'/,-9 

9-10 

7 1/2 - 12పిన పనివారి కొరకు 
(కొన్ని సందర్భాలలో రాత్రి షస 


పనివారు 7 గంటలు పనిచేస్తారు) 


8 '/,- 10 
8. పిన్న పనివారి కొరకు 
7'/,-8°7, 
7 1/2 - 9 షిన్ల పనివారి కొరకు 
10 సాధారణ పనివారికి 
7-10 
8 తయారీ విభాగానికి 
8-9 ఇంజనీరింగు విభాగం కోసం 
9-10 
7-10 
8 పిస పనివారికి 
8-9 సాధారణ పనివారికి 
7-8 పిస్పులు నిరంతరాయంగా 
9 
8-10 
11-12 బీడీ చుట్టలకు 
8-9 సిగరెట్లకు 
9-10 
యు.పి. మద్రాసు- 8"/, 
9 పగటి Dey 
8-9 రాత్రి ఎప్పు 


9 మగవారికి 
.6 ఆడవారికి . 
5 పిల్లలకు 


1008 డా॥ బాబాసాహెబ్‌ hess రచనలు - ప్రసంగాలు 


తోటలలో రోజువారి పనిగంటలను తెలిపే నివేదిక 
అస్సాం, బెంగాల్‌ . 


టీ తోటలు - ; 
హజారియా బేసిస్‌ (మామూలు పని సమయం) 5-6 
టిక్కా బేసిస్‌ ( ఓవర్‌ అమ్‌) - 3-4 
తెంపేవారు | 10-11 
కాంగ్రా లోయ 5 8-9 

' డెహరాడూన్‌ 8 
అల్మోరా £ 6 
దక్షిణ భారతదేశంలో తేయాకు, కాఫీతోటలు 8-9 
రబ్బరు తోటలు డ 5-7 


381 
/ న్యూఢిల్లీలో తాత్కాలిక భవనాల వాడకం 


495. ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి 


చెబుతారా? 
(ఎ). క్వీన్స్‌ వేలోనూ[ తదితర చోట్లనూ వాపసు చేయబడిన అమెరికన్‌ భవనాలతో సహా 


_ యుద్ధ శాఖ కోసమూ ఇతర ప్రయోజనాలకూ నిర్మించబడిన ట్‌ కానా కీవలం 
కార్యాలయాల వసతి కోసమే వాడుకోదలిచారా? | 

(బి) అందులో కొన్ని భవనాలనైనా అవసరమైన మార్పులు చేసి, | ప్రస్తుతం ం ఢిల్లీలో 
ఏర్పడి వున్న గృహవసతి కొరతను తగ్గించడం 0 కోసం ప్రభుత్వ సిబ్బందికి ఖు విషయం 
ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదా? 

(సి) ఒకవేళ అందుకయ్యే ఖర్చును భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనప్పుడు, 
ప్రభుత్వ సిబ్బందికి hile ఇచ్చే పద్ధతిపై ఈ బిల్లింగులను ప్రయివేటు కాంట్రాక్టరుల పరం 
చెయ్యగలరా? 

Pu con బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) లేదు. ~ ° 


* లజిస్టీబేవ్‌ అసెంబ్లీ డిబేట్‌ (Dolexd)”, నంవ్రుడుం : 1, 1946; 25.2.1946, Hj : 1446 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1009 


(బి) అవును ఉన్నది. ఆఫీసుల కొరకు నిర్మించిన తాత్కాలిక భవనాలు ఆ ఆఫీసులకు 
అక్కరలేనప్పుడూ, ఆ భవనాలు నిర్మించబడిన త మరే తర ప్రయోజనాలకూ 
అక్కరలేనప్పుడూ. 

(సి) ఈ విషయాన్ని పరిశీలిస్తాం. అయితే ఈ భవనాలు తమ సిబ్బంది కోసం 
ప్రభుత్వానికి అవసరం కావచ్చు. అట్టి ఎ న౭దర్భాలలి ప్రభుత్వం ఈ భవనాలను తన అధీనంలోనే 
ఉంచుకుంటుంది. 


* మైకా వ్యాపారం గురించి ప్రభుత్వ విధానం 

499. బాబూ రామ్‌ నారాయణ్‌ సింగ్‌ : గౌరవ లేబరు మెంబరు గారు దయచేసి ఈ 
విషయాలు చెపుతారా? | 

(ఎ) మైకా వర్తకాన్నీ, వ్యాపారాన్నీ క్రమబద్ధం చేయడంలో ప్రభుత్వ లక్ష్యం, విధానం 
ఏమిటి? 

(బి) మైకా దర్యాప్తు సంఘం నివేదికను ఎప్పుడు ముద్రించి ప్రకటిస్తారు? 

(స) మైకా కంట్రోలు ఆర్డరు కింద్ల.ముడి మైకా అమ్మకంపై విధించిన నిషేధాన్ని 
సడలించడం గానీ, పూర్తిగా రద్దు wa గానీ జరగడానికి ఎంతకాలం పడుతుంది? 

Wu డో॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : : 

©) మార్కెట్లో ఇండియన్‌ మైకాకు న్యాయమైన ధర లభించే విధంగా మైకా 


పరిశ్రమనూ దాని వ్యాపార . సరళినీ క్రమబద్ధం చేసి అభివృద్ధి పరచాలని భారత ప్రభుత్వం 
ఆశిస్తున్నది. 


(బి) నివేదిక ముద్రణలో ఉంది. ముద్రణ పూర్తి కాగానే ప్రకటించడం జరుగుతుంది. 


(సి) మైకా * దర్యాప్తు స సంఘం సలహాలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయాలు తీసుకోగలదో . 
తేదీ నిర్ణయించి చెప్పడం కష్టం. సాధ్యమైనంత త్వరలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలూ 
వరం. =e be 7 a ee Gn న 


* 7 ° 


* “లజిస్టే ట్‌ అసెంభ్రీ BBE (సింబల్స్‌? నంవ్రటం : 1, 1946; 25.2.1946. వుట: 1447 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచినలు - ప్రసంగాలు 


383 
* QOS? కంట్రోలు ఉత్తర్వు ఎల్ల నిరుద్యోగం 


500. బాబూ రామ్‌నారాయణ్‌ సింగ్‌ : 
(ఎ) గౌరవ లేబరు మెంబరు గారు దయచేసి చెబుతారా? మైకా కంట్రోలు ఆర్డరు 


అమలు చేసిన ఫలితంగా హోజారీ బాగ్‌ జిల్లాలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులైన విషయం 


1010 


ప్రభుత్వానికి తెలుసా? 
(బి) హజారీబాగ్‌ జిల్లాలో కొన్ని లక్షల మంది ప్రజలకు మైకా వ్యాపారం మాత్రమ్తే 


ప్రధానమైన బ్రతుకు తెరువు అనే విషయం కూడా ప్రభుత్వానికి తెలుసా? అయితే అటువంటి 
ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు మైకా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వం 
పూనుకుంటుందా? 

Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) మైకా కంట్రోలు ఆర్హరు ఫలితంగా హజారీబాగ్‌ జిల్లాలో అనేక లక్షల మంది ప్రజలు 
నిరుద్యోగులయ్యారన్న సమాచారం భారత ప్రభుత్వానికి తెలియదు. 

(బి) చాలామంది ప్రజలు మైకా వ్యాపారంలో పాల్గొంటున్న సంగతి ప్రభుత్వానికి 
తెలుసు. మైకా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏ ప్రణాళికను తలపెట్టినా అందులో 
అట్ట ప్రజల ప్రయోజనాలను ఉపేక్ష చేయడం జరగదు. 


384 
౨ (ప్రధాన కార్యస్థానాలలో సూపరింటెండింగి ఇంజనర్లు 


599. మహమ్మద్‌ రహమత్‌ - ఉల్లా : 

(ఎ) "గౌరవ కార్మిక సభ్యులు దయచేసి ఇది చెబుతారా? హెడ్‌ క్వార్టర్స్‌లో 
సూపరింటిండింగ్‌ ఇంజనీరు పదవిని తాత్కాలికంగా నిర్వహించే అవకాశాన్ని రాయ్‌ సాహిబ్‌ 
9.29, SPOED ఇచ్చిన సంగతి నిజమేనా? 

(బి) ఆయనకంటే సీనియర్లు అయిన ముస్లిం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు చాలామంది 
ఉన్నారనే ఎషయమూ, వారికీ అటువంటి అవకాశం ఒక్కసారైనా ఇవ్వలేదన్న బషయమూ 
నిజమేనా? 

* “లబిస్టేట్‌ ODO BES (సెంట్రల్‌”, నంవ్రుటం : 1, 1 946; 25.2. 1946. é) : 1447 
Q “TRIS అసెంభ్రీ Bf (HOWE), నంప్రటం : 3 1946; 28.2.1946. వ్రుట : 1668 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1011 
దల తనపు ోనొనొకొనానానానాలాాలాల నాళాలను ళన ననా నన ను నుకననననననన ను —————— 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) కాదు. రాయ్‌ సాహిబ్‌సి.పి. మాలిక్‌ ఢిల్లీ రెండవ సర్కిల్‌లో పరిపాలనా సౌలభ్యం 
కోసం మాత్రమే సూపరింటెండింగ్‌ ఇంజనీరు పనులను నిర్వహించడానికి తాత్కాలికంగా 
నియమితులైనారు. | 

(బి) అవును. కాని సూపరింటెండింగ్‌ ఇంజనీరు పదవికి పదోన్నతి పొందే సమయం 
వారికి ఇంకా రాలేదు. 

(సి) డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : 13 మంది సూపరింటెండింగ్‌ ఇంజనీర్లలో 
ఒక్కడే ముస్లిం ఉన్న దృష్టా ఈ స్థానానికి ఒక ముస్లింను ఎందుకు నియమించరు? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ సభ్యుడు నా జవాబును పరిశీలించినట్టయితే ఆ 
- నియామకం ఆపదవికి సంబంధించింది కాదనీ, కేవలం ఆ పదవీ బాధ్యతలను నిర్వహించడానికి 
మాత్రమే చేయబడిందనీ తెలుసుకోగలరు. 

డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : అంటే, సూపరింటెండింగ్‌ ఇంజనీరు అని 
పిలువబడకుండా అందుకు సంబంధించిన ప్రతిఫలం లేకుండా అని అర్థమా? 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అవును. 

డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : ముస్లిములను నియమించకుండా తప్పించుకోడానికి 
ఇది మూడో పద్ధతి. మొదటి రెండూ నేను నిన్న సూచించిన PHS Sar, సీనియారిటీ 
అనేవి ఉపేక్షించడం జరుగుతున్నది. ఒక ఉద్యోగాన్ని నిర్దేశించిన, పేరుతో పిలవరు కాని ఆ 
ఉద్యోగపు బాధ్యతలను నిర్వహించాలని మాత్రం అడుగుతారు. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ సభ్యుడు తన ఇష్టం వచ్చినట్టు భావించవచ్చు. 

మౌలానా జఫర్‌ ఆలీఖాన్‌ : ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వం ఎప్పుడూ ముస్లింల పట్ల 
సవతి తల్లి వైఖరినే ప్రదర్శిస్తున్నదన్న భావం విదేశాలలో ఏర్పడుతున్న విషయం గౌరవ సభ్యులు 
ఎరుగుదురా? సభ్యులు పరిపొలనా సౌలభ్యం అనే మాటను వాడారు. అంటే ముస్లింల 
నియామకాన్ని తప్పించుకోవడంలో సౌలభ్యమా? 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫగ్‌్‌ : 'ఏ' భాగమునకు సమాధానం ఇస్తూ గౌ॥ సభ్యులు “పరిపాలనా 
సౌలభ్య చర్య'గా అని అన్నారు. ముస్లింల నియావుకాన్ని తప్పించుకోవడానికి గౌ॥ సభ్యులకు 
ఇది సొలభ్యమా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అది అందరికీ సులభంగా అర్ధమయ్యే మాట. 

అధ్యక్షుడు : ఆర్డర్‌. ఆర్డర్‌. తరువాతి ప్రశ్న. 


1012" 7 డా! బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


385 a 
* కార్మిక శాఖ సచివాలయంలో ముస్లిం 
- గెబిటెడు అధికారులు 
600. మహమ్మద్‌ రహమత్‌-ఉల్లా ; గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 


కార్మిక శాఖ సచివాలయంలో ముస్లిం గెజిటెడు అధికార్ల శాతం ఎంత? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ * కార్మిక శాఖలో వెయుత్తం 49వుంది గెజిటెడ్‌ 


అధికారులున్నారు. అందులో 9 మంది ముస్లింలు. 
అహ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : అంటే ముస్లింలు 25 శాతం ఉండాలన్న నియవుం 


ఉల్లంఘించినట్ల కదా? 
FP డొ॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆ'నియమం ఇక్కడ వర్తిస్తుందని నాకు తెలియదు. 
అహ్నద్‌ 2. హెచ్‌. జాఫర్‌ : : 49 మందిలో 9 మందా? ఇంత తక్కువ శాతం ముస్లింలను 
నియమించడం సమంజసమేనా? 
గౌ॥ డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ : ఇది కమ్యూనల్‌ ప్రాతినిధ్యానికి సంబంధించిన విషయం 


కాదనుకుంటాను. 


386. 
@ కేంద్ర 2 సి.డబు Mae లో ముస్లిం అడ్మిని(స్టిటివ్‌ 


| pH 

601. మహమ్మద్‌ రహమత్‌ - ఉల్లా : 

(ఎ) కేంద్ర పిడబ్లు 9 8 లో ఒక ముస్లిం అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిని నియమించడం 
గురించి 1946 జనవరి. 26 వ తేదీ 'డాన్‌ ' "seu ప్రకటించిన వ్యాసం గౌరవ సభ్యుని దృష్టికి 
వచ్చిందా? 

(బి) అందులో * పేర్కొన్న స సమాచారం నిజమేనా? 

(సి) అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి, ముగ్గురు. అసిస్టెంట్లూ, oe సలహాదారూ కూడా 
హిందువులే అనే విషయం నిజం కాదా? ' 


¥ “లజిసట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంటల్‌% నంప్రుటం : 3, 1946; 28.2.1946. వుట : 1668 
@ “లజిస్టట్‌ అసెంభ్లీ BES (సింట్రైల్‌)”, నంవుటం : 3, 1946; 242946 వుట. 1670 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1013 


(డి) ఇప్పుడు మరొక ముస్లిమేతర అడ్మిని స్టేటివ్‌ అధికారిని నియమించడానికి గౌరవ 
సభ్యులు ఆలోచిస్తున్న విషయం కూడా నిజం కాదా? అయితే ఈ కేంద్ర పి.డబ్ల్యుడి నుంచి 
ముస్టింను మినహాయించడానికి కారణం ఏమిటి? 

Pu con బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును వచ్చింది. 

(బి) కాదు. 

(సి) అవును. 

(డి) సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంటులో అడ్మినిఘ్టేటివ్‌ అధికారి స్థానాన్ని భర్త 
చేసే విషయం ఇంకా ఆలోచనలో ఉంది. 

డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్నద్‌ : ఇంకా ఎంతకాలం ఆరో ఉంటుంది? ఈ విషయం 
గౌరవ సభ్యుని దృష్టికి చాలాసార్లు వచ్చింది కదా? కనీసం ఈ సమావేశం | తరువాతైనా ఈ 
నియామకం చేసారా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నియామకం నెమ్మది మీద చేయబడుతుంది. 

డా॥ సర్‌ జియావుద్దిన్‌ WIAD : మీరు. .ఉన్నదున్నట్టుగా ఎందుకు చెప్పరు? దీన్ని హిందూ 
కార్మిక శాఖ లేదా DEQ కులాల శాఖ అని ఎందుకు అ! 

(సమాధానం స. , 


387 
భారతదేశంలో | కార్మిక సంఘాలు 
54. వాడిలాల్‌ లల్లూభాయ్‌ : . . 


(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? భారతదేశంలోని కార్మిక సంఘాల 
సంఖ్య ఎంత? 1939 నుంచి ఈనాటి వరకు ఆ సంఘా లలోని —_ స. ఎంత? సు. 
రాష్ట్రాల వారీగా, సంవత్సరాల వారీగా చెప్పండి.  - 


(బి) వాటి నిధులు మొత్తం ఎంత? అందులో సభ్యత్వ ర రుసుము ద్వారా > వచ్చేదెంత? 
విరాళాల రూపంలో వచ్చేదెంత? . 


(సీ) ల మొత్తం సభ్యులలో 1939 నుంచినేటి వరకు సభ్యత్వ రునుము చెల్లించకుండా 
సభ్యులుగా కొనసాగుతున్న వారు ఎంతమంది? hate వ్యాది మమ Tp న్య విన 


న “లెజ్రస్టేట్లవ్‌ అసెంబ్లీ 425 Bone సులు: 1846; 28.2.1946. వుట: 1670 


ee ee WE Cay 


AN Ot Ona వ aes ae గాలా 


1014 | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(డి) 1939 నుంచి ప్రతి సంవత్సరమూ ఈ సంఘాల కార్యనిర్వాహకులలో ఇతరుల 
నిష్పత్తి ఎంత? ఈ మధ్య ఈ నిష్పత్తి తగ్గుతూ వస్తున్న మాట నిజమేనా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) 1939-44 సంవత్సరాలలో రిజిష్టర్లు కార్మిక సంఘాలకు ఆదాయ, వ్యయ 
లెక్కలను దాఖలు చేసిన సంఘాలకు వాటి సభ్యత్వానికీ సంబంధించిన ఒక పత్రం సభ ముందు 
ఉంచాం. 1944-45 సంవత్సరానికి సంబంధించిన సంఖ్యలు సిద్ధంగా లేవు. 

(బి) 1939-44 సంవత్సరాలలో కార్మిక సంఘాల ఆదాయం, వ్యయం, 
ప్రారంభంలోనూ, ముగింపులోనూ ఉన్న లెక్కలకు సంబంధించిన పత్రం కూడా సభ ముందు 
' ఉన్నది. ప్రశ్న రెండవ భాగం విషయంలో ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. 


(సి), (డి) సమాచారం లభ్యంకాలేదు.. , 


388 
* భారతదేశంలో పారిశ్రామిక వర్కర్లు 


55. వాడిలాల్‌ లల్లూభాయ్‌ : గౌరవ కార్మిక సభ్యులు గారు దయచేసి చైెప్పుత్రారా? 

(ఎ) భారతదేశంలో పారిశ్రామిక కార్మికుల సంఖ్య ఎంత? గనులలోనూ, తోటలలోనూ 
పనిచేస్తున్న వారు ఎంతెంతమంది? 1939 నుంచి నేటివరకు సంవత్సరం వారీగా లెక్కలు 
చెప్పండి? 

(బి) భారతదేశంలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న ఫ్యాక్టరీ కార్మికుల — 
ఆదాయం ఎంత? కరువు భత్యం, బోనసు మొ॥నవి మినహాయించి pe వారీగా లెక్కలు 
చెప్పండి? 

(సీ) వివిధ పరిశమలలోనూ, పారిశ్రామిక కేంద్రాలలోనూ భారతదేశంలో పారిశ్రామిక 
కార్మికులకు ఇస్తున్న కరువు భత్యం ఎంత? ఎంత? 1939 నుంచి నేటివరకు సంవత్సరాల 
వారీగా లెక్కలు కావాలి. | 

(డి) యుద్ధ సమయంలో పారిశ్రామిక కార్మికుల ఆదాయాల పెరుగుదల ఏదైనా ఉంటే 
కార్మిక సంఘాల మొత్తం సభ్యత్వం మీదా, వారి ద్రవ్య నిధుల మీదా ఏదైనా మార్పు వచ్చిందా? - 


శ ,/ 
PIS అసెంబ్లీ డిబేట్‌ (సింట్రైల్ల్‌"”, నంన్రుటుం : 3, 1946: 28.2 1946. వులు: 1670 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1015 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) సభ ముందు ఒక నివేదిక ఉన్నది. 1945 లెక్కలు లభ్యం కాలేదు. = 

(బి) 1939, 1940, 1941, 1943 లలో ఫ్యాక్టరీ కార్మికుల నెలవారీ ఆదాయం 
లెక్కలకు సంబంధించిన నివేదిక సభ ముందు ఉంచడమైంది. ఈ లెక్కలలో రొక్కం రూపంలో 
ఇచ్చిన కరువు భత్యం కూడా చేరి ఉంది. కరువు భత్యం చేరని లెక్కలు లభ్యం కాలేదు. ఈ 
లెక్కలు సుమారుగా వేసినవి మాత్రమే. పని రోజులు, పని గంటలు మొదలైన వివరాలు లేవు. 

1942 సంవత్సరపు లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్ల సభ ముందు ఉంచలేదు. 

(స) పూర్తి సమాచారం లేదు. సమాచార సేకరణకై పడిన శ్రమకు తగిన ఫరితం 
ఉంటుందని ప్రభుత్వం భావించటం లేదు. 

(డి) ఫ్యాక్టరీ కార్మికుల ఆదాయం విషయంలో లెక్కలు ప్రశ్న (డి) లోని 'ఎకి జవాబుగా 
ఇవ్వడమైంది. ట్రేడ్‌ యూనియన్‌లలో సభ్యత్వం సాధారణ నిధులకు సంబంధించిన వివరాల 
నివేదికలు కూడా ఇచ్చాం. జీతభత్యాల పెంపుగానీ ఇతరాలుగానీ సభ్యత్వంలోనూ, నిటుతలనూ 
కనిపిస్తున్న పెరుగుదలకు కారణమని అంకం ఇదమిద్ధంగా epee 


* కేంద్ర SDE వర్క్‌ శాఖలో ముస్లిం HOOT OSS | 
715. అహమ్మద్‌ ఇ. హెచ్‌, జాఫర్‌ : గౌరవ Fert మెంబరుగారు దయచేసి చెపుతారా? ' 
(ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంటు పరిపాలనాధికారి పదవులు ఎన్ని? 


(బి) అందులో ముస్లిములు ఎంతమంది? _ 
(సి). 'బికిజవాబు లేరు’ అని గనక అయితే ఇప్పుడు ok ఉన్న పరిసాలనాధికారి 
పదవిలో అర్హుడైన ఒక ముస్లింను నియమించడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? 
Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) : మూడు 
(బి) లేరు. 


* “లజబ్రఫ్రేట్‌ అసెంబ్లీ BBS (సింట్రైల్ల్‌”, నంవ్రటం : 3, 1946; 6.3.1946. వుట: 1929 


1016 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


( సి) ఎ, బి ప్రశ్నలకూ దీనికి సంబంధం కుర అవసరం శేషు మ గ 
కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖను ఒకే కేడరుగా భావించడం ర ల ఇప్పుడు 
ఈ విషయం పరిశీలనలో ఉంది. | 

| అహ్మద్‌ ఇ. హెర్‌. జాఫర్‌ ; ప్రశ్నలోని 'బికి జవాబు ‘Sto’ అయినప్పుడు అడ్మినిట్టేటివ్‌ 
ఆఫీసరు పోస్టులో ఒక ముస్లింను ఇప్పుడు ఎందుకు నియమించకూడదు? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ; అంటే? 

అహ్మద్‌ వ. హెచ్‌. జాఫర్‌ : 'ముస్త్లిం అసిస్టెంట్‌ పరిపాలనా అధికారులు ఎవరూ లేరు 
కాబటి 8 అడ్మినిట్టేటివ్‌ అధికారి పదవిలో ఒక మహమ్మదీయుడిని ఎందుకు > నియమించరు అని 
నేను గౌరవ సభ్యుని అడుగుతున్నాను. | - 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇది పరిశీలించవలసిన విషయం. ఈ పదవి ఒక ప్రత్యేక 
కమ్యూనిటీ హరికి రిజర్వు చేస్తామని నేను హామీ ఇవ్వలేను. 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఈ పదవికి దరఖాస్తులు వచ్చాయా? 

Wii డో॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : దరఖాస్తులు కోరలేదు. 

మౌలానా జాఫర్‌ అలీఖాన్‌ : ఈ పదవి కోసం ప్రకటన ఇచ్చారా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అంత అవసరంలేదు. = 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : 'ఒక ముస్లింను ఎందుకు నియమించకూడదు? 

గో డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌. నేను ముందే చెప్పాను హామీ ఇవ్వలేనని. పైగా ఫలానా 
కమ్యూనిటీ ఫలానా ఉద్యోగానికి య హక్కు 8 SOA sa see భారత ప్రభుత్వం 
అంగీకరించజాలదు. "౧౫ a స 

8 "అహ్మద్‌ ఇ్ష.హెచ్‌. జాఫర్‌ : ప్రత్యేకించి గౌరవ సభ్యుని కింద వున్న భారత న ప్రభుత్వ 
| శాఖలన్నింటిలోనూ పరమ' హీనమ్రేనదన్న వాస్తవం దృష్ట్యా స్‌ “స్‌ | 

| అధ్యక్షుడు : : ఆర్డర్‌. ఆర్డర్‌. గౌరవ సభ్యుడు దయచేసి ప్రశ్న అడగాలి. 

Sin 2 3. హెర్‌. “జాఫర్‌ : ? కార్మిక శాఖలో ముస్తీరల "ప్రతినిధులు తీగనంత మంది లేని - 
దృష్ట్యా ఈ పదవికి ఒక ముస్లింను నియమించడం గరం స నేను గౌరవ 
నం. స వ జట టు 

“గడా! బీ. ఆర్‌. అంబేద్కర్‌: గౌరవ — అపోహను — పుర! 

అహ్మద్‌ క్‌ హ్‌: జఫర్‌: “నేను... 


: 
శ 


మః తీ నే ష్‌ ఫ్‌ వ్‌ te 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు ' 1017 


అధ్యక్షుడు : గౌరవ సభ్యుడు ఏదో అపోహకు లోనై ప్రశ్నలు అడుగుతున్నట్టుగా ఉంది. 
ఆయన దయచేసి కూర్చుంటారా? ఒక ప్రత్యేక పోస్టుకు, తన శాఖలోని పోస్టుల కోటాకు మధ్య 
తేడా ఉన్నదని గౌరవ కార్మిక సభ్యులు చెప్పదలిచారనుకుంటాను. అవునా? 


Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవునండి. 

అధ్యక్షుడు : గౌరవ కార్మిక సభ్యులు చెపుతున్నదేమిటంటే ఫలానా పోస్టులో ఫలానా 
కమ్యూనిటీ వ్యక్తిని నియమించే విషయమై తాను హామీ ఇవ్వలేనని. అది కోటాకు భిన్నమైనది. 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : నేను చెపుతున్నదేమిటంటే ఆయన శాఖలో ముస్లింలకు 
ఉండవలసిన 25శాతం కోటా ఉద్యోగులు లేరు కనుక ఆ కనీస కోటా పూర్తి అయ్యే వరకు 
ముస్లింలను నియమించే విషయమై ఆలోచిస్తారా అని? 

అధ్యక్షుడు : అవును. అది బావుంది. | | 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అదొక్కటే మార్గమనే సూత్రాన్ని నేను అంగీకరించను. 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : తన శాఖలో 25 శాతం ముస్లిం ఉద్యోగుల కోటా వుంగాలనే 
విషయాన్ని గౌరవ కార్మిక సభ్యుడు కాదంటారా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. 

అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : దాని ఫలితమేమిటి? | 

Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఫలితాలకు నేనేం చేయలేను. తగినంత మంది ముస్లిం 
అభ్యర్థులు లేకపోతే అది నా తప్పు కాదు. 


అహమ్మద్‌ ఇ.హెచ్‌.. జాఫర్‌ : వాస్తవంగా ఎంతోమంది ముస్లిం అభ్యర్థులు ఉండగా 
తగినంత మంది లేరనడం కుంటిసాకు మాత్రమేనని గౌరవ కార్మిక సభ్యుడికి చెప్పదలిచాను. 

అధ్యక్షుడు : : ఆర్డర్‌... ఆర్డర్‌... అది విమర్శ జపత. గౌరవ సభ్యుడు ప్రశ్న అడగాలి. 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌: : తగినంత మంది ముస్లిం అభ్యర్థులు ముందుకు వస్తున్నప్పటికీ 
_ వారి హక్కులను కావాలని ఉపేక్ష చేస్తున్నారనే విషయం గౌరవ కార్మిక సభ్యుడి దృష్టికి తేవచ్చునా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ; నేను ఇంతకు ముందు చెప్పింది కాక అదనంగా 
చెప్పవలసింది ఏమీ లేదు. 


1018 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


390 
* కార్మిక శాఖలో కమ్యూనల్‌ ప్రాతినిధ్యం 


718. అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : 

(ఎ) గౌరవ కార్మిక సభ్యుడు దయచేసి చెపుతారా? కార్మిక శాఖ (ప్రధాన 
సచివాలయం) సిబ్బంది విభాగంలో పనిచేస్తున్న జాయింటు సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, 
అసిస్టెంటు సెక్రటరీలు, సూపరింటెండెంట్లు, అసిస్టెంట్లు, గుమాస్తాలు మొదలైన పోస్టులలో 
పనిచేస్తున్న వారి కచ్చితమైన సంఖ్య, 

(బి) ప్రతీ AGS Sx ముస్లిములు ఎంతమంది? ముస్లిమేతరులు ఎంతమంది? 

(సి) (బి)కి సమాధానం లేరు’ అని గనక అయితే అందుకు కారణాలేమిటి? 

గౌ॥ con బి.ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ), (బి) వివరాలతో ఒక నివేదిక సభ ముందు ఉంచడం 
జరిగింది. 

(సి) ఉత్పన్నం కాదు. 

నివేదిక 


మొత్తం ముస్లిం ముస్లిమేతరులు 


జాయింట్‌ సెక్రటరీలు 3 I, 2 
డిప్యూటీ సెక్రటరీలు 4 1 3 
అసిస్టెంటు సెక్రటరీలు, క్షం 2 11 (1యూరోపియన్‌ 
అండర్‌ సెక్రటరీలు | | 1 ఆంగ్లో ఇండియన్‌, 

. | _ 1 పెడ్ర్యూల్లు కులాలతో కలిపి) 
సూపరింటెండెంట్‌లు 21 6 15 (1 సిక్కు, 1 ఇండియన్‌ 
— _ క్రిష్టియన్‌తో కలిపి) 
ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్లు 9 9 7 | 
ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగంలో క్షర్కులు 9 ses | 9(1 పెడ్యూల్లు కులాలతో 
| కలిపి) 


* “లెబిస్రేట్‌ అసెంబ్లీ డిబేట్ట్‌ (సింట్రైల్ల్‌”, నంవ్రుటం : 3, 1946; 6.3.1946. వుటులు : 1933-35 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1019 


అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : అయ్యో నేను కోరింది ఒక నివేదికను సభ ముందు 
ఉంచవలసిందిగా కాదు, వివరాలను సభలో చెప్పవలసిందిగా కోరాను. ఎందుకంటే ఆ వివరాలపై 
నేను అనుబంధ ప్రశ్నలు అడగవలసి ఉంది. 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా, ఆ సంఖ్యలను సభలో చెప్పమంటారా? 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : చెప్పడానికి అక్కడ సంఖ్యలేమీ లేవు. 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఉన్నాయి. గౌరవ మిత్రుడు అంత వ్యతిరేక వైఖరిని 
అవలంబించనక్కరలేదు. 


అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : గౌరవ కార్మిక సభ్యుని వైఖరినే నేనూ అవలంబిస్తున్నాను. 
అధ్యక్షుడు : ఆ జాబితా మరీ పెద్దదిగా లేకపోతే గౌరవ కార్మిక సభ్యుడు దానిని చదవచ్చు. 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


జాయింట్‌ సెక్రటరీలు . | 1 
డిప్యూటీ సెక్రటరీలు 4 1 
అసిస్టెంటు మరియు అండర్‌ సెక్రటరీలు 13 2 
సూపరింటెండెంట్లు | | 21 6 
ఎస్టాబ్లిష్‌ మెంటు బ్రాంచిలో అసిస్టెంట్లు 9 2 
ఎస్ఫాబ్లిస్‌మెంట్‌ బ్రాంచిలో క్రర్కులు 9 - 


అహ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : ఈ Domed” రీసెటిల్‌మెంటు, ఎంప్లాయిమెంటు 
డైరెక్టరేటులోని ముస్లిం ప్రాతినిధ్యం కలిసి ఉందా? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ ప్రశ్నకు. నోటీసు కావాలి. 
అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : నేను కార్మిక శాఖ ప్రధాన సచివాలయంలోని ఉద్యోగుల 
సంఖ్యలను అడిగాను. రీసెటిల్‌మెంటు ఎంప్ల్థాయిసుంటు డైరెక్టరేటులో పనిచేస్తున్న ముస్లింల 
ంఖ్యలు కూడా వాటితో కలిసి ఉన్నాయో లేదో గౌరవ సభ్యుడు చెప్పలేరా? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆ ప్రశ్నకు నోటీసు కావాలి. 
హాజీ అబ్బుస్‌ సత్తార్‌ హాజీ ఇషాక్‌ సేత్‌ : ఎస్టాబ్లిషమెంటు బ్రాంచి అనే సమాధానంలో ఏ 
శాఖలోనో చెప్పగలరా? 


ef 


1020 Gn బాబాసాహెబ్‌ అంబేద్కర్‌. రచనలు - ప్రసంగాలు 


mu con బి. ఆర్‌, అంబేద్కర్‌ 2 అది ప్రధాన సచివాలయం. నేను చెప్పినట్టుగా నిను 
ఇచ్చే సమాచారం నిర్దిష్టంగా ఉండాలంటే, ప్రశ్నకు నోటీసు కావాలి. 
అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : రిసెటిల్‌మెంటు, ఎంప్లాయిమెంటు డైరెక్టరేటు, ప్రధాన 
సచివాలయం కంటే వేరయినదన్న విషయం గౌరవ సభ్యు తెలుసునా? ' 
Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : తెలుసు. | 
మను సుబేదార్‌ : జాయింటు సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంటు సెక్రటరీలు, 
అండర్‌ సెక్రటరీలు ఇలా ఇంతమంది ఉద్యోగస్తులు ఈ కార్మిక శాఖకు అవసరమా? అందులోని 
ఇతర మతాలకు చెందిన కొంతమందిని తగ్గించి ముస్లిం ప్రాతినిధ్యాన్ని అవసరమైన స్థాయికి 
పెంచడం ద్వారా గౌరవ కార్మిక సభ్యులు ముస్లిం మిత్రులను సంతృప్తిపరచవచ్చు కదా? 
_ గౌ డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ : ఈ విషయంలో నేనే అభి ప్రాయాన్నీ ప్రకటించదలచు 
కోలేదు. 2 
ఆచార్య ఎన్‌.జి. రంగా : మొత్తం డపార్టుమెంటును ముస్లింలతో నింపెయ్యండ. 
శ్రీ ప్రకాశ్‌ : సభా సమావేశాల ప్రారంభంలోనే వివిధ శాఖలలో పనిచేసే ఉద్యోగులలో 
ఎఐధ మతాలకు చెందినవారు ఎంతెంతమంది ఉన్నారో ఆ జాబితాలను సభ ముందు పెట్టి 
ఉంటే ఇన్ని ప్రశ్నలకూ, ఇన్ని ఉద్రేకాలకూ తావే ఉండదు కదా? 
అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఉద్యోగాలలో 25 శాతం ముస్లింలు ఉండాలంటూ 1934లో 
హోమ్‌ శాఖ చేసిన తీర్మానం దృష్టా gm, కార్మిక శాఖలో ఆ విధంగా 25 శాతం ముస్లింలు 
లేకపోవడం దృష్ట్యాను గౌరవనీయ కార్మిక సభ్యులు ఎక్కువమంది ముస్లింలను నియమించడం 
ద్వారా ఇంతకుముందు జరిగిన లోపాన్సి న్ని సరిదిద్దుతారా? 
గౌ॥ డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : నా జవాబులో నేను పేర్కొన్న ఉద్యోగాలు మత ప్రాతినిధ్యం 
కిందకి వచ్చేవి కావు. అవి ప్రమోషన్‌ పోస్టులు. 
అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : అంటే ఆ తీర్మానం తమ ఎ శాఖకు: వర్తించదని భావించ 
మంటారా? న . 
| గౌ॥ డా॥ బి - ఆర్‌, అంబేద్కర్‌ : ప్రభుత్వ తీర్మానాన్ని గౌరవ కస్సు మరింత హా 
చదవడం మంచిది. 
అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : లోగడ డా॥ సర్‌ జియావుద్దీర అహ్మాద్‌' గారి ఒక ప్రశ్నకు 
సమాధానంగా ప్రభుత్వ తీర్మానం కార్మిక శాఖకు వర్తిస్తుందని గౌరవ హోమ్‌ న చెప్పారు. 
ఆయన ఆ తీర్మానాన్ని గౌరవ కార్మిక సభ్యులకు పంపించగలరా? కా 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1021 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆ తీర్మానం నాకు బాగా తెలుసు. 

అధ్యక్షుడు : తరువాత ప్రశ్న. 

అహ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : అయ్యా, మరొక ప్రశ్న. డిప్యూటీ సెక్రటరీ పదవి క్లాస్‌ 1 
పదవా? 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : క్లాస్‌ 1 పదవి అనేదేదీ అక్కడ లేదు. 


391 
* ఢిల్లీ స్టోర్‌ సబ్‌ డివిజన్‌ ధనాపహరణ కేసులో 
ప్రజాధన నష్టం - 

719. అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : 

(ఎ) ఢిల్లీ స్టోర్‌ సబ్‌ డివిజన్‌ ధనాపహరణ కేసు సందర్భంగా ప్రజాధనం సుమారు 
ఎంత నష్టనుయిందో గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(బి) అందులో నిందితులెవరు? నిందితులపై ఇంతవరకూ తీసుకున్న చర్య ఏమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : | 

(ఎ) ఢిల్లీ స్టోర్‌ సబ్‌డివిజన్‌ ధనాపహరణ కేసు అనేదే లేదు. అయితే కన్‌ స్ట్రక్షన్‌ డివిజన్‌ 
నం.1 పరిధిలోని స్టోర్స్‌ సబ్‌ డివిజనులో సిమెంటుకి సంబంధించి అదనపు చెల్లింపు జరిగిందన్న 


ఆరోపణ ఒకటి ఉంది. గౌరవ సభ్యుని మనస్సులో వున్న కేసు అదే అయితే, అది దర్యాప్తులో 
ఉంది. 


(బి) ఉత్పన్నం కాదు. 


అహ్నద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఆ కేసులో రెండు లక్షలు అపహరించినట్టు ఆరోపితుడైన 
ఎస్‌.డి. ఓ. ఇంకా సర్వీసులో కొనసాగుతున్నాడన్న సంగతి నిజమేనా? 


అధ్యక్షుడు : ఆర్డర్‌... ఆర్డర్‌... ధనాపహరణ అనేదే లేదని గౌరవ సభ్యులు చెప్పారు 
కదా? | | 


అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : గౌరవ సభ్యుని జవాబుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. 
విషయం అదే. 2 లక్షల రూపాయలు అదనపు చెల్లింపు జరిగింది - అనేది. 


*  “లజిస్టేట్‌ అసెంబ్లీ BOS (సింటల్‌”, నంవుటం : 3, 1946, 6.3.1946. వుటులు : 35-36 


ee ee జాలా జల వాయె - 
ల న. 


1022 | | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అధ్యక్షుడు : ధనాపహరణ అనేది లేదు. అదనపు చెల్లింపు మాత్రమే జరిగింది అని 
గౌరవ కార్మిక సభ్యులు చెబుతున్నారు. గౌరవ సభ్యుడు తన తరువాతి ప్రశ్నలో ధనాపహరణం 
అని కాక అదనపు చెల్లింపు అని మాత్రమే పేర్కొంటూ అదనపు చెల్లింపుపై ప్రశ్నించవచ్చు. 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : విషయం దర్యాప్తులో ఉంది. దాని ఫలితం తేలితేనే తప్ప 
సంబంధిత అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోజాలదు. 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : నేను అడుగుతున్నది ఏమిటంటే 2 లక్షల రూపాయలు 
అదనపు చెల్లింపు చేసిన (ఎస్‌.డి.వో.) అధికారి ఇంకా సర్వీసులో కొనసాగుతున్నాడా అని? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అవును. కొనసాగుతున్నాడు. 

. అహ్మద్‌ ఇ. హెర్‌. జాఫర్‌ : ఎందుకని? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఎందుకని అంటే, అతనికి వ్యతిరేకంగా ఇంకా ఏదీ రుజువు 
కాలేదు కనుక. 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : అటువంటి సందర్భాలలో అంటే దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు 
సంబంధిత అధికారిని సస్పెన్లనులో ఉంచే పద్ధతి ఉంది కదా! 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : దర్యాప్తు నివేదిక మాకు అందేటంతవరకు అది లేదు. 

అహ్నద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఈ కేసులో ఇరుక్కొన్న ఆ అధికారి షెడ్యూల్డు కులాల వారు 
కనుకనా? 

హాజి అబ్బుస్‌ సత్తార్‌ హాజి సేత్‌ : ప్రశ్నలోని 'ఎ' భాగానికి సంబంధించినంతవరకు డబ్బు 
విషయంలో ఆ మొత్తమెంతో గౌరవ మిత్రుడు నాకు చెప్పలేడా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ ప్రశ్నకు నోటీసు కావాలి. ఇక జాఫర్‌ గారి ప్రశ్నకు 
సంబంధించి ఆ వ్యక్తి షెడ్యూల్డు కులాల వాడు కాదు అని గౌరవ సభ్యునికి తెలియజేస్తున్నాను. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : అతడు షెడ్యూల్లు కులాలకు సంబంధించినవాడు కాకపోయి 
నప్పటికీ, ఆరోపణలు ఉన్న వ్యక్తిని సస్పెండు చెయ్యకపోవటం తప్పా? 

అధ్యక్షుడు :. ఆర్డర్‌ ఆర్డర్‌. వివాదం వద్దు. 

ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : దర్యాప్తు ఎంతకాలం నుంచి కరంటు అది 
డిపార్టుమెంటు దర్యాప్తా? పోలీసువారు చేస్తున్న దర్యాప్తా? | 

Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను స్పష్టంగా — కానీ నాకు గుర్తున్నంతవరకు 
సి.డి. వారు దానిని దర్యాప్పు చేస్తున్నారు. | ' | 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1023 


392 
* సూపరింటెండింగ్‌ ఇంజనిర్ల నియావుకాలలో ముప్దంలకు 


జరుగుతున్న అన్యాయాల గురించి 


720. మహమ్మద్‌ రహమత్‌ - GOP: | : 

(ఎ) 1945 అక్టోబరు 27, నవంబరు 12, డిసెంబరు 19 తేదీలలో డాన్‌ పత్రికలలో 
ప్రకటించిన వ్యాసాలు గౌరవ కార్మిక సభ్యుల దృష్టికి వచ్చాయా? ముస్లిములకు జరుగుతున్న 
అన్సాఎసాంను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారా? తీసుకోకపోతే అందుకు 
కారణమేమిటి? 

(బి) సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు 14 మందిలోనూ ముస్లిం ఒక్కడే అనే సంగతి 
నిజమేనా? 

(సి) ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు ముగ్గురూ కూడా 
సూపరింటెండింగ్‌ ఇంజనీరు పదవికి అర్హులే అనే విషయం ప్రభుత్వానికి తెలుసునా? 

(డి) తక్కువ అర్హతలు, తక్కువ సర్వీసు ఉన్న ఇతర వుతాల వ్యక్తులు 
సూపరింటెండెంట్‌ ఇంజనీర్లుగా నియమితులైనారనే సంగతి ప్రభుత్వానికి ₹ తెలుసునా? అయితే 
ముస్లింల హక్కులు ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? 

(ఇ) ఒక ఐ.ఎస్‌.ఇ. ముస్లిం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరును ఉపేక్షించి ఆ అవకాశాన్ని కింది 
శ్రేణి నుంచి వచ్చిన, త్వరలో రిటైరు కాబోతున్న ఒక అధికారికి ఇచ్చిన విషయం కూడా ప్రభుత్వానికి 
తెలుసా? ' | 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఆ వ్యాసాలు నేను చూశాను. కేంద్ర ప్రజా పనుల శాఖలోని కమ్యూనల్‌ 
రిప్రజెంటేషన్‌ సూత్రాలు వర్తించే ఉద్యోగాల విషయంలో ఆ సూత్రాల ప్రకారమే నియామకాలు 
జరిగాయి. అయినప్పటికీ ఫలానా పోస్టులు ఫలానా కమ్యూనిటీకి మాత్రమే ప్రత్యేకించాలనేది. 
సాధ్యమయ్యే విషయం కాదు. 

(బి) అవును. 

(సి). ఏ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లను గురించి గౌరవ సభ్యుడు మాట్లాడుతున్నాడో స్పష్టంగా 
లేదు. కేంద్ర ప్రజా పనుల శాఖలో పనిచేస్తూ ఢిల్లీలో పోస్టింగు ఇవ్వబడిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు 
ఎవరికీ సూపరింటెండెంట్‌ ఇంజనీర్లుగా ప్రమోషన్‌ పాందె € తరుణం ఇకా రాలేదు. 


* “లజిస్టేట్‌ అసెంబ్లీ BES (Bowel), నంన్రుటం : 3, 1946, 6.3.1946. వుట. 1936 


1024. డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(డి), (a) సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు వ్లోస్టులు సెలక్షన్‌ పోస్టులు. వాటి నియామకాలు 
పూర్తి ప్రతిభమీద ఆధారపడి జరుగుతాయి. అర్హులైన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లందరి విషయాలూ 
పరిగణనలోకి తీసుకొని, వారిలో అత్యధికమైన ప్రతిభ కనబరచినవారినే నియమించడం 
జరుగుతుంది. గౌరవ సభ్యుడు పేర్కొన్న ఐ.ఎస్‌.ఇ. ముస్లిం అధికారి విషయంలో కూడా అదే 
| పద్ధతి అవలంబించడం జరిగింది. 


393 
+ బీహారులోని కోసీ నదిని అదుపు చెయ్యడానికి 
._ నిధుల మంజూరు 


734. సత్యనారాయణ సిన్హా: 

(ఎ) గవర్నరు జనరల్‌ లోగడ బీహారు రాష్ట్రంలో పర్యటించినప్పుడు కోసీ నది వరదల 
వల్ల నష్టపోయిన ప్రాంతాలను దర్శించ అక్కడి ప్రజల కష్టనష్టాలను గుర్తించి నదిని అదుపు 
చెయ్యడం కోసం తగిన చర్యలు తీసుకోవలసి ఉన్నదనీ, అందుకు తగిన నిధులను మంజూరు 
చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరవలసి ఉందనీ నిర్ణయించిన విషయం కార్మిక సభ్యునికి 
తెలుసునా? ఆ విషయంలో తీసుకున్న చర్య ఏమిటి? 

(బి) ఏదైనా ఒక పథకం సిద్ధం చేశారా? లేకపోతే లక్షల మంది ప్రజల చావు బతుకులకు 
సంబంధించిన ఈ విషయంలో వెంటనే తీసుకోవలసిన మ్‌ గురించి ప్రభుత్వం ఏమి 
ఆలోచిస్తోంది? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) గవర్నర్‌ జనరల్‌లోగడ జరిపిన పర్యటనలో కోసీ నది వరద బాధిత ప్రాంతాలను 
సందర్శించారు. నదిని అదుపు చెయ్యడానికి సాధ్యమయినంత త్వరలో తగు చర్యలు 
తీసుకోవలసిన అవసరం గురించి కార్మిక శాఖకు ఒక లేఖ రాశారు కూడా. 

(బి) కేంద్ర జలమార్గాల నీటి పారుదల, నౌకాయాన కమీపను వారు దర్యాప్తును 
జరుపుతున్నారు. నేపాల్‌ ప్రభుత్వ అనుమతితో విజ్ఞాన, జల విజ్ఞాన పరమైన భూ, అంతరిక్ష 
సర్వేలు ఆరంభమైనాయి. హిమాలయాల్లో నీటిని నిలువ చేసే ఒక ఆనకట్టను నిర్మించడం ద్వారా 


*_లజిసటిన్‌ అసెంభ్రీ డిబేట్‌ (సెంట్రల్‌? నంవుటం : 3, 1946; 6౨0946 వుడు: 1949 


JERE 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు -జవాబులు, . 1025 


కోసీ నదిని అదుపు చేసే దిశలో ఈ అన్వేషణలన్నీ జరుగుతున్నాయి. అటువంటి ఆనకట్ట వల్ల 
అధికంగా ఉండే వరద నీటిని 'నిలువ చెయ్యటమే కాక, దానితో పాటు భారీగా కొట్టుకువచ్చే 
ఒండ్రుమట్టిని అదుపు చెయ్యడమవుతుంది. తద్వారా కోసీ వరదల వల్ల కలుగుతున్న నష్టాలను 
నివారించవచ్చు. అంతేకాకుండా పరీవాహక ప్రాంతాల సాగుకు Sard, బీహార్‌ రాష్ట్రాలలో 
30,00,00 © ఎకరాలకు శాశ్వత నీటి సరఫరా జరగగలదనీ, చౌకగా జలవిద్యుత్తు కూడా 
లభిస్తుందనీ ఆశిస్తున్నాం. ఈ దర్యాప్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 


394 
* న్యూఢిల్లీ ప్రభుత్వ ముద్రణాలయంలో 
జూనియర్‌ కాపీ హోల్డర్లకు జరుగుతున్న నష్టాలు 


740. మౌలానా జఫర్‌ ఆలీఖాన్‌ : 


(ఎ) సల ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేస్తున్న చాలామంది జూనియర్‌ = 
రీడర్లు, తాము కాపీ హోల్డర్‌ పోస్టుల నుంచి జూనియర్‌ రీడర్‌ పోస్టులకు ప్రమోషన్‌ పొందినప్పుడు 
నెలకు 10 లేదా 5 రూపాయల చొప్పున నష్టపోతున్న విషయం నిజమేనేమో దయచేసి చెపుతారా? 
SOP OS విషయంలో సంవత్సర వారీ ఇంక్రిమెంటు 5 రూపాయలు గానూ, జూనీయర్‌ రీడర్ల 
విషయంలో 3 రూపాయలు గానూ ఉంటున్న విషయం కూడా నిజమేనా? ' 

(బి) ఈ నష్టాలను భర్తీ చేయడానికి, కాపీహోర్ణర్లకూ, జూనియర్‌ రీడర్లకూ మధ్య 
జీతాల విషయంలో గల అవకతవకలను సరిదిద్దడానికి ప్రభుత్వం తీసుకోదలచిన చర్యలేమిటి? 

(సి) 1945, జులై నెలలో కాపీ హోల్డర్లకు మంజూరు చేసిన యూనిఫైడ్‌ స్కేల్‌ ఆఫ్‌ పే 
బకాయిలను ఇంతవరకూ ఎన్నిసార్లు అడిగినా కూడా చెల్లించలేదన్న విషయం నిజమేనా? 


(డి) అయితే అందుకు కారణాలేమిటి? జీతాల చెల్లింపు చట్టం కింద అటువంటి 
ఆలస్యాలకు పరిహారం చెల్లిస్తారా? 'లేదు' అంటే ఎందుకు చెల్లించరు? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ) అవును. యుని] ఫెడ్‌ స్కేల్‌ను ఎంచుకొని ఆ తరువాత 
| జూనియర్‌ రీడర్లుగా ప్రమోషన్‌ పొందిన కాపీ వోరర్ల salad | 


(బి) ప్రశ్న పరిశీలనలో ఉంది. 


# “లిజిస్ట్రట్‌ అసెంబ డిబేట్‌ (సింటుల)”, నంవుటం : 3, 1946; 63.1946, వుడు: 1952 


1026 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(సి) అవును. 
| (డి) 1945 జులైలో జారీ చేసిన ఆ ఉత్తర్వులు 1944 సెప్టెంబరు 1 నుంచి అమలులోకి 
వస్తాయి. కాగా యూనిఫైడ్‌ స్కేల్‌ను ఎంచుకోడానికి అవసరమైన సమయాన్ని సంబంధిత 
ఉద్యోగులకు ఇవ్వవలసి ఉంది. అదీ కాక, సదరు స్కేలును ఎంచుకొన్న వారి సర్వీసులలో గతంలోని 
మూడేళ్ళ సర్వీసు వరకు కలుపుకొని జీతాలు నిర్ణయించవలసి ఉంది. అకౌంట్సు అధికారులు 
బిల్లులను ప్రీ ఆడిటింగ్‌ చేస్తున్నారు. త్వరలోనే చెల్లింపులు జరుగుతాయి. ప్రశ్నలోని తర్వాతి 
భాగానికి జవాబు 'లేదు' అని. 


న ఎస్టెట్‌ ఆఫీసులో 2929090 RABE అధికారులు 

741. ఖాన్‌ బహదూర్‌ మఖ్‌దుమ్‌ ఆల్‌ - హజ్‌ సయ్యద్‌ షేరైషా జిలాని : 

(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? న్యూఢిల్లీలోని ఎస్టిటు ఆఫీసులో 
ప్రసుత్తం వున్న గెజిటెడ్‌ పోస్టులు ఎన్ని? 

(బి) అందులో ముస్లింలు ఎంతమంది? 

(సి) 1943లో హోమ్‌ శాఖతో ఆలోచించి కార్మిక శాఖ ఒక నిర్ణయం తీసుకొన్నదన్రీ 
దాని ప్రకారం కేంద్ర ప్రజా పనుల శాఖలో పనిచేసే అర్హులైన నూ పరింటెండెంట్టను అసిస్టెంట్ర్‌ 
ఎస్టేట్‌ అధికారులుగా ప్రమోట్‌ చేయ్యవలసి ఉన్నదనీ గౌరవ సభ్యునికి తెలుసునా? అయ్యిశ్ట 


ఒకసారి రూపొందించిన ఈ విధానాన్ని అనుసరించడానికి గౌరవ సభ్యులు సిద్ధంగా ఉన్నారా? 
(డి) ముస్లిమ్‌లకు రిజర్వు చేయబడి, ఇప్పుడు ఖాళీగా వున్న పోస్టులో ఒక ముస్టింన్స 


నియమించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) 5 

(బి) ప్రస్తుతం ఎవరూలేరు. 

( సి) కేంద్ర ప్రజా పనుల శాఖ నుంచి ఎస్టీట్‌ ఆఫీసు విడిపోక ముందు ఛీఫ్‌ ఇంజనీర్‌ 
ఆఫీసులోని అసిస్టెంటు ఎస్టేటు అధికారి పోస్టులో సూపరింటెండెంట్‌ల నుంచి ఒకరిని ఎంపిక 


* “TOIT అసెంబ్లీ BES (Vo), నంగ్రటం : 3, 1946; 6.3.1946. వుట : 1952 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు = జవాబులు - 1027 


చేసి ప్రమోట్‌ చెయ్యడం ద్వారా నియామకం జరిగేది. ఇప్పుడు ఆ పద్దతి మారింది. ఎస్టేటు 

Q లు 
ఆఫీసు ఇప్పుడు కేంద్ర ప్రజా పనులలో ఒక భాగం కాదు. అది నేరుగా కార్మిక శాఖ కింద 
ఉంది. అందువల్ల ఈ పోస్టుపై ఛీఫ్‌ ఇంజనీరు ఆఫీసులోని సూపరింటెండెంట్లకు ఏ హక్కూ 
లేదు. అయితే అటువంటి పోస్టులను భర్తీ చేయవలసి వచ్చినపుడు వారి హక్కులు కూడా 
పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. 


(డి) ఇప్పుడు ఖాలీగా వున్న పోస్టును ఏ విధంగా భర్తీ చేయాలన్న విషయం పరిశీలనలో 
ఉంది. ! 

మహమ్మద్‌ నౌమన్‌ : ప్రశ్నలోని 'బి'కి సంబంధించి - ఆ 5 పోస్టులు ఏ విధంగా భర్తీ 
చేశారో తెలుసుకోవేచ్చునా? వాటిలో నియమించడానికి అందుకు అర్హులైన ముస్లింలు ఎవరూ 
దొరకలేదా? 


త స స 
Pu cou బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ ప్రశ్నకు నోటీసు కావాలి. 
oa ఆ కార్మికుల బలవంతపు చాకిరీని ఆపడం ... 


"743. వేమ్‌. అనంతశయనం “అయ్యంగార్‌: గౌరవ కార్మిక సభ్యులు, 'భయవేసి 
చెపుతారా? 


(౨) ఈ దేశంలో నిర్బంధంగా; చాకిరీ Som కార్మికులెంతమంది? 


1 బి ఈ దేశంలో కార్మికులతో ఆ ఆ విధంగా పని చేయుంచడాన్ని. ఆపడానికీ, ప్రభుత్వం 
తీసుకోదలచిన బర్తల. ఎమైనా ఉంటే అవి ఏమిటి? 


(సి). దేశంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు, పారిశ్రామిక 
కార్మికులకు కనీస ప్రామాణిక జీతాలను నిర్ణయించడానికి ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకొన్నదా? 


(డి) కార్మికులకు తగినంత వేతనాన్ని ఇవ్వడానికి, అది కూడా క్రమబద్ధంగా ఇవ్వడానికి 
చట్టరీత్యా గాని, మరొక విధంగా గాని చర్యలు తీసుకోనే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 
అయితే ఆ చర్యలు ఏమిటి? లేకపోతే ఎందువల్ల?? 


%* “లెజిస్టేట ట్‌ అసెంభ్రీ BBS. (సింట్రల్‌” నంఖ్రుటం : 3, 1946; 6.3.1946. HO: 1955 


1028 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) సమాచారం వివరంగా లభ్యం కావటం లేదు. 


(©) 1946 ఫిబ్రవరి 20 న ఆచార్య రంగా గారి 381 నెం. గల ప్రశ్నకు ఇచ్చిన 
జవాబును పరికించగలరు. 


(సి) వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించే చట్టం 
ఆలోచనలో ఉంది. 


(డి) ప్రతిపాదించబోతున్న ఆ కనీస వేతనాల చట్టం కార్మికులకు కనీస వేతనాలను 
నిర్ణయించడానికి, నిర్ణీత వేతనాలకు తక్కువ కాకుండా చెల్లింపు జరగడానికి హామీ ఇవ్వగలదు, 
ణం 


397 | 
+ ఎలక్టికల్‌ ఇంజనీరింగులో ఉన్నత శిక్షణకై ముస్లింలు 
747. సేఠ్‌ యూసఫ్‌ అబ్బుల్లా హరూన్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 
(ఎ) కార్మిక శాఖ తరపున గత సంవత్సరం ఎలక్షికల్‌ కమీషనర్‌ ఎంపిక చేయగా, 
ఎలక్టికల్‌ ఇంజనీరింగులో ఉన్నత శిక్షణ కోసం విదేశాలకు పంపిన ఎలక్టీకల్‌ ఇంజనీర్లు 
ఎంతమంది? 
(బి) అందులో ముస్లింలు ఎంతమంది? 
(సి) పత్రికల ద్వారా ప్రకటన ఇవ్వకుండానే సదరు ఎంపిక జరిగిందన్న వ్యూ 
నిజమేనా? అయితే ఎందువల్ల? 
(డి) ముందటి జట్టులో ముస్లిమ్‌ కోటా పరిగణనలోకి తీసుకోకపోయి ఉంటే వచ్చే 
ఎంపికలోనైనా ఎక్కువమంది ముస్లింలను తీసుకొనే విషయమై గౌరవ సభ్యులు హామీ ఇవ్వగలరా 
Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) ఎంపికైన వారు 10 మంది. విదేశాలకు పంపబడినవారు 9 మంది. 


(బి) ఒక్కరు. 


* “లెజాస్టేట్‌ అసెంబ్లీ BS (పంటల్లో) Sores : 3, 1946; 63946 వుట: 1957 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1029 


(సి) భారతీయులను ఉన్నత శిక్షణ కోసం విదేశాలకు పంపే పథకం విషయం 
TPO, ముఖ్యమైన సంస్థానాలకూ తెలపడం జరిగింది. అర్హులైన అభ్యర్థులను ప్రాథమికంగా 
ఎంపిక చేసి పంపవలసిందిగా వారిని కోరాం. ఆ విధంగా 24 పేర్లు అందాయి. అందులో 22 
మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. వారి నుండి 10 మందిని ఎంచుకోవడం జరిగింది. అందువల్ల 
ఈ పథకం గురించి పత్రికలలో ప్రకటించవలసిన అవసరం ఏర్పడలేదు. 

(డి) పెద్ద రాష్ట్రాలూ, పరగణాలూ సిఫారసు చేసిన వారిలో ముస్లిం ఒక్కరే వున్నారు. 
ఆ ఒక్కరినీ ప్రభుత్వం ఎంపిక చేసింది. కనుక ప్రశ్నలోని తర్వాత భాగం ఉత్పన్నం కాదు. 


398 
* కేంద్ర పి.డబ్యు.డి లో అడ్నినిట్టటివ్‌ 
ఆఫీసరు పోస్టుకి నియామకాలు 
752. సర్దార్‌ మంగల్‌ సింగ్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 
(ఎ) ఇప్పటివరకు కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్దుమెంటులో పరిపాలనా అధికారులుగా 
ఉద్యోగాలు నిర్వహించినవారు ఎంతమంది? 
(బి) అందులో ఎవరెవరు, ఏయే మతాలకు చెందినవారు? 
(సి) ఇంతవరకూ ఆ పోస్టులలో ఒక సిక్కును కానీ ఒక హీరదువును కానీ 
నియమించలేదన్న విషయం నిజమేనా? అయితే ఎందువల్ల? 
(డి ప్రస్తుతం ఖాళీగా పడి వున్న పదవిలో ఒక సిక్కును నియమించడం 
సమంజసమన్న విషయాన్ని పరిశీలిస్తారా? లేకపోతే, ఎందువల్ల? | 
Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) నలుగురు. 
(బి) (i) ఆంగ్లో ఇండియన్‌ 
(1 ముస్లిమ్‌. 
(iii) ఆంగ్లో ఇండియన్‌ 
(iv) 0090 
(సీ) అవును. SOE సర్వీసులలో కమ్యూనల్‌ ప్రాతినిధ్య సూత్రం కేవలం పరిపాలనా 
అధికారి పోస్టుకే వర్తించదు. కేంద్ర పి.డబ్బ్యుడి శాఖలో ఉన్నమొదటి తరగతి పోస్టులన్నిటికీ 
* DIS అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్ల్‌”, నంవ్రుటం : 3, 1946; 6.3.1946. He : 1959 


1030 : డా॥, బాబాన్తా? aia పన. రచనలు - ప్రసంగాలు 


కలిపి. వర్తిస్తుంది. కాబట్టి అడ్మిని ఫ్రేటిన్‌ ఆఫీసరు పోస్టు ఏదో ఒక ee కులానికి సంబంధించి 
ఇవ్వాలన్న హామీ'సాధ్యం కాదు. . _.... రః 
“౨ (డి ఖాళీని భర్తీ చేసే విషయం పరిశీలనలో ఉంది. 


399 
4 జోధ్‌పూర్‌ రైల్వేకు వేతనాల చెల్లింపు చట్టం అవులు 


756. సేఠ్‌ సుఖదేవ్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 

(ఎ) 1936 నాటి పేమెంట్‌ SH ARH వట్టం యొక్క నిబంధనలు జోధ్‌పూర్‌ రైల్వేల్రో 
బ్రిటిష్‌ ఇండియా భాగానికి మాత్రమే నర్తీస్తాయనే మాట నిజమేనా? అయితే రైన్వేలు రాజీ 
అధికారి (రైల్వేలు) : కార్మిక సూపర్స్‌వైజర్‌ల. 1941-44.కు చెందిన. మూడు సంవత్సరాల వార్థ 
నివేదికలలోనూ - ఇండియన్‌. లేబర్‌ గెజిట్‌లో ప్రక్షటించబడ్డాయి. | జోధ్‌పూర్‌ రైల్వేలక్ర్ర 


సంబంధించిన విషయమేదీ లీకపోవడానీకి కారణమేమిటి? " 

(బి) ఈ మూడు సంవత్సరాలకు సంబంధించిన జో ధ్‌పూర్‌ రైల్వే “బ్రిటిష్‌ విభాగపు, 
తనిఖీ సమాచారం అందుబాటులో ఉన్నట్టయితే గౌరవ సభ్యులు జోధ్‌పూర్‌ రైల్వే గురించి క్ర 
కింది వాటికి సంబంధించిన వివరాలను సభ ముందు ఉంచగలరా : 

(i) సిబ్బంది సంఖ్య : (a) పెద్దవారు. (b) పిల్లలు (0) ప్రత్యామ్నాయ సిబ్బంది (d) 
వారికి చేల్లించిన మొత్తం వేతనాలు. 

Gi) జరిమానా విధించబడిన సిబ్బంది సంఖ్య, సేకరించిన జరిమానా మొత్తం. 

(iii) వస్తు నష్టాలకూూ, డామేజీలకూ పరిహారం విధించిన “= సంఖ్య ఎంత 
వారి నుంచి సేకరించిన సొమ్ము మొత్తం ? న | 

(iv) జరిగిన తనిఖీల సంఖ్య, కనుక్కొన్న అక్రమాల స సంఖ్య- 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ప్రశ్నమొదటి భాగానికి జవాబు “అవును” అని. భారతీయ కార్మికగెజిట్‌లో చేసిన 
ప్రకటనలో పేమెంట్‌ ఆఫ్‌ SAS ఆక్ట్‌ (రైల్వేస్‌) గురించి ఉంది. 

(బి (0 నుంచి (iii) లభ్యమైన సమాచారంతో ఒక నివేదిక సభో ముందు ఉన్నది. 

(iv), సమాచారం అందుబాటులో లేదు, 


ల్‌ “aud అసెంభీ డబ్‌ (pod) నంన్రుటం : 3, (1946; 6.3.1946. Yh: 1961 ౮ 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1031 


1938 పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌ (ఫెడరల్‌ రైల్వే) నియమాలలోని 17 వ నియమం కింద 
జోధ్‌పూర్‌ రైల్వే నిర్వహణ యొక్క బ్రిటిష్‌ ee mgood Se, — సిబ్బంది 
తదితర వివరాలను తెలిపే నివేదిక. మ ogc 


పటిక 
as a Sage 3 ' 
1941-42 1942-43 1943-44 


సిబ్బంది మొత్తం సంఖ్య 


వెలు 5 1901 (1933 ‘ 2024 
పిన్నలు. ==. --- — 
చెల్లించిన వేతనాలు 5,82,379 6,35,938 6,21,433 
' జరిమానా విధించిన సిబ్బంది సంఖ్య 128 102 140 
వసూలైన మొత్తం జరిమానా రు.41 రు.31 రు. 


నష్టాలకూ, డామేజీలకూ పరిహారం rr 
_ చెల్లించిన సిబ్బంది సంఖ్య 1,102 1127 1303 


డామేజీలకు వసూలైన మొత్తం రు.1,287 రు.1,129 -రు. 1,985 


* న్యూఢిల్లీలోని యు. ఎస్‌. ఆర్మీ చర్చి వినియోగం 


764. ఎస్‌.టి. ఆదిత్యన్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? న్యూఢిల్లీ 
పార్లమెంట్‌ వీధిలోని అమెరికన్‌ సైన్యానికి సంబంధించిన చర్చి భారత ప్రభుత్వ పరం క్షానున్నదా? 
అయితే ప్రభుత్వం దానిని ఏమి చేయదలిచింది? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అవును. వ్యవహారం పత ఉంది... 


* “BEVIS అసొంభీ BIS (సింట్రల్ల్‌”, నంవ్రుటం : 3, 1946; 6.3.1946. He: 1971 


1032 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


401 


* ప్రభుత్వ శాఖల నుంచి సబ్బంది విడుదల 

769. మను సుబేదార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ) 1946లో (1) సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలతో కూడిన యుద్ధ శాఖ నుంచి 
(2) రైల్వే శాఖ నుంచి (3) తదితర ప్రభుత్వ శాఖల నుంచి ఎంతమంది తాత్కాలిక, శాశ్వత 
ఉద్యోగులు విడుదల అవుతారు? 

(బి) అందులో చాలా ఉత్తమమైన సేవలను అందించినవారు కొందరున్న మాట 
నిజమేనా? | 

(2) అటువంటి వారిని BOA నియమించే విషయమై ప్రభుత్వం ఎలాంటి చర్యలు 
తీసుకొంటున్నది? 

(డి) ఈవిడుదల కానున్న సిబ్బందిని తిరిగి తీసుకోవడం కోసం ప్రభుత్వం ఎటువంటి 
ప్రత్యేక పనులు చేపట్టనున్నది? 

(ఇ) వివిధ శాఖలలో పనిచేస్తున్న భారతీయులను తొలగించి QE oon. 
వదిలివేస్తూ, అదే సమయంలో బ్రిటిష్‌ జాతీయులకు ఇతరత్రా పని కల్పిస్తున్న విషయం నిజమేనా 

| (ఎఫ్‌) అటువంటి చర్యను నిలుపు చేసి, భారతీయులకు అవకాశాలను కల్పించడం 
మంచిదనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 

(జి) కేంద ప్రభుత్వంలోను, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలలో నూ ఏర్పడే ఖాళీలలో 70 శాత్ర్ర 
సాధారణంగా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం 
ఎటువంటి ఏర్పాట్లు చేసింది? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ప్రస్తుతం సమాచారం లేదు. సమాచార సేకరణ జరుగుతోంది. అది పూర్తి కాగ 
సభ ముందు ఉంచుతాము. 

(బి) అవునా. 

(సి) విడుదల చేసిన సిబ్బంది పేర్లు ఎంప్లాయిమెంటు పళ్ఫోంజీలలో నమోదు చేయాలనీ 
ఖాళీలు ఏర్పడినప్పుడు వీలైనంతవరకు ఎంప్లాయిమెంటు aS OVO ద్వారానే వాటిని నింపాలని 
వివిధ శాఖలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

(డి) దేశంలో ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్నీ అరికట్టే ప్రత్యేక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర 


* “ల౯ిఫ్టేటట్‌ అసెంబ్లీ డీల్‌ (సింటుల్‌)”, నంవ్రుటుం : 3, 1946; 6.3.1946. వుట: 1972 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1033 


ప్రభుత్వాలు పంచవర్గ ప్రణాళికలలో కొన్ని పథకాలను ఎన్నుకొని చేపడుతున్నాయి. వీటిలో 
కొన్ని ఉత్పత్తికి సంబంధించిన పథకాలు. కొన్ని ఆర్థిక ప్రాధాన్యం గలవే అయినా స్వయంగా 
పెట్టుబడి పెట్టగలిగేవి కావు. ఉదా : మైనర్‌ ఇరిగేషన్‌, రోడ్డు, భూమి కోత నిరోధం, వ్యావసాయిక 
పనులు, అడవులు మొదలైనవి. వీటిలో నిర్మాణపు పనులకు, శిక్షణకు, పరిశోధనకు, మాజీ 
సైనికుల పునరావాసానికి కూడా అవకాశం ఉంది. పంచవర్ల ప్రణాళికకు వెలుపల ప్రజారోగ్య 
పథకాలు, మలేరియా నిరోధక చర్యలు, నీటి సరఫరా, GSS పథకాలు చేపట్టబడుతున్నాయి. 
ఇవన్నీ ఎక్కువగా పని కల్పించేవే. 

(ఇ) కాదు. ప్రత్యేక నిపుణులు అవసరమైన సందర్భాలలో తప్ప. 

(ఎఫ్‌) ఉత్పన్నం కాదు. 

(జి) 1942 జూన్‌ 20, 1945 డిసెంబరు 310 మధ్య వచ్చే ఖాళీలు సాధారణంగా 
ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమించే పోస్టులు. వీటిలో 70 శాతం యుద్ద సేవా అభ్యర్థులకు 
కేటాయించబడినై. ప్రావిన్షియిల్‌ ప్రభుత్వాల విషయుంలో సమాచారం లభించలేదు. 
ఉన్నతోద్యోగాలలో రిజర్వ్‌డ్‌ ఖాళీల కోసం దరఖాస్తులు కోరబడ్డాయి. సాంకేతికేతర ఖాళీలకు 
1946 ఫిబ్రవరి 17లోపల, సాంకేతిక ఖాళీలకు 1946 ఏప్రిల్‌ 1 లోపల అవి అందవలసి ఉంది. 
సాంకేతిక ఖాళీలకు ఇంటర్వ్యూలు ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. 
సాంకేతొకేతర ఖాళీల విషయంలో యుద్ధ సమయంలో కమిషన్స్‌ అధికారులను భర్తీ చేసే విధంగా 
సెలక్షన్‌ బోర్డులు ముందుగా పరీక్షించిన తరువాత ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఇంటర్వ్యూలు 
చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. కింది తరగతుల ఉద్యోగాల విషయంలో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ నుంచి 
దరఖాస్తులు తీసుకోవడానికి ఖాళీలు నింపడానికి తగు ఏర్పాట్లు జరిగాయి. 


* వైస్‌ రీగల్‌ పో స్టేట్స్‌ డివిజన్‌ సిబ్బంది ఉద్యోగ నియమాలు 


70. సర్దార్‌ మంగల్‌ సింగ్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

1946, జులై 14 కి పూర్వం సిమ్లాలో లేదా ఢిల్లీలో పనిచేస్తున్న వైస్‌ రీగల్‌ ఎస్టేట్స్‌ 
విభాగంలోని గుమస్తాల, ఇతర కింది ఉద్యోగుల సర్వీసు వివరాలు, ఉచిత సౌకర్యాలు, పని స్థలాలు 
మొదలైన ఉద్యోగ వేతన శ్రేణి, ఇతర వివరాలు కావాలి. | 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : వివరాలు సభ ముందు ఉంచడమైంది. (పక్క పేజీలో 
పట్టిక ఇవ్వబడింది) 


* “DIS wROB ies (R065), 50580 33 , 1946: 63. 1946. Seo: 1974 


1034 _ | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
403 
* జోధ్‌పూర్‌ రైల్వేకు పనిగంటల నియమాల వర్తింపు 
4 1. పథ్‌ సుఖ్‌దీవ్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 


(ఎ) జోధ్‌పూర్‌ రైల్వే యొక్క బ్రిటిష్‌ ఇండియా విభాగానికి పని గంటల నియమాలు 
వర్తిన్తాయా? [ 1 
(బి) వర్తిస్తే, 1945 డిసెంబరు నాటి భారతీయ కార్మిక గెజిట్‌లో 1941, 1944 
సంవత్సరాల విషయంలో ప్రకటించిన రైల్వే లేబర్‌ రిపోర్టులో ఆ ee ఎందుకు 
ప్రసావించలేదు? 
(సి) జోథ్‌పూర్‌ రైల్వే బ్రిటిష్‌[ండియా విభాగం విషయంలో 1941-44 మధ్యకాలాని క 
సంబంధించి, ఈ కింది 'వివరాలతో కూడిన సమాచారాన్ని ee ముందు ల. 


(i) | పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య. | 
వ. (ii) ఆ నియమాల వల్ల ఇబ్బందిపాలైన ఉద్యోగుల సంఖ్య 
| 7 (iii) నిరంతర వర్కర్లుగ్గా వర్గీకరించబడిన సిబ్బంది సంఖ్య 


at “అవసరాన్ని బట్టి నీయమితులయ్యే వర్కర్లుగా వర్గీకరించబడిన ! సిబ్బంది స సంఖ్య 


7 ro వదిలి, వేయబడిన సిబ్బంది సంఖ్య... es ed 
(vi) ' సెలవు రోజుల సౌకర్యాన్ని సాందుతున్న సీబ్బంది. శాతం aa 
(vii) జరిగిన తనిఖీల సంఖ్య 
(viii) వర్గీకరణను కార్మిక తనిఖీ క్లాఖ్థ[హ్రాలు చేసిన కేసుల సంఖ్య 
(య. భారత ప్రభుత్వ SOs శాఖకు, నిర్ణయాల కోసం దాఖల్లు న ae 
౮౮ B53) Boge? = గి a A 
(x) 288 పని గంటలకు మించి ( 1) అలవాటుగొ ot ») అవ్వుడవుడూ: షై » 8% 
ఉద్యోగుల సంఖ్య? . 
Fu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : . 
(ఎ) వర్తించవు 
(చి). ఉత్పన్నం కాదు. 
(సి) సమాచారం సిద్ధంగా లేదు. 


* జిస్టేటవ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్ల్‌”, నంవ్రుటుం : 3, 1946; 6.3.1946. వులు. 1976 


1035 


కేంద్ర శానన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 


ORE ERED. AE (1-p) ‘meg ee cme (€) mao sree (0 ‘meg eee coe (1) 


wane 7 00-01-007 9౭త్తణణు GRBIOC * se 


“గ 
అలం | ॥ -/SEI S6-r-SL రంది? ్రాణ IO. OG 9 
pice i , -/0౯1 OST-S-09 gE garmcrG 9 
QSOS | క్‌ -/00Z 00-౦1-006 9శిత్తప్తణంం YOR dea eee ౪ 
wane | | -/06Z  O0b-01-002  కజర్తైజయ yoRG geme@ "౯ 
Cretan i న -/OVE 0౪-౦1-072 gg కంక లఆంభ్రంబ్తంటై "7 
| (LOCOS | 
ce gay ‘cage: gn | 
Gye ‘cose exec cake -/1% SSZ-L-08 gygs? gree gactaeG "| 
cg Ones Sees | | 
oot OR ap gone GEC? ee) (on 
sees CPR Coen gecaAe me ర్చ యి 
(gone Cor “ogg oud Mek glngon ‘gn "౮ Iw hy SOL “oe Sd) 
LOSC | | 


1036 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
404 
* * రైల్వే కాంట్రాక్టర్ల SPOS సంస్థల తనిఖీ : 
శాసనబద్ద నియమాలు 


72. సేథ్‌ సుఖదేవ్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ). రైల్వే కాంట్రాక్టర్లు కార్మికుల జీతాలకూ, జరిమానాలకూ, కోతలకూ సంబంధించిన 
రిజిష్టర్లను సక్రమంగా వుంచాలన్న శాసనబద్ధ నియమం ఏదీ'లేకపోవడం వల్ల జీతాల చెల్లింపు 
చట్టం కింద ఏర్పాటైన Gat ఇన్స్‌పెక్టరేట్‌, రైల్వే కాంట్రాక్టర్ల కార్మిక సంస్థలను" పర్యవేక్షించడం 
కష్టంగా వున్నదంటూ 1945 నవంబరు, ఇండియన్‌ లేబర్‌ గెజిట్‌లో ప్రకటితమై 1941-44 
సంవత్సరాల తనిఖీ నివేదికలో రాజీ అధికారి (రైల్వేలు) - 22s కార్మిక పర్యవేక్షకులు చేసిన 
సూచన గౌరవ సభ్యుని దృష్టికి వచ్చిందా? 

(బి) అయితే అటువంటి నిబంధనను చేరుస్తూ ట్‌ రూల్సు సవరించే ఉద్దేశం 
ఉందా? ఉంటే ఎప్పుడు సవరిస్తారు? లేకపోతే ఎందువల్ల? 


గౌ॥ au బి. ఆర్‌, అంబేద్కర్‌ న. | 
(ఎ) వచ్చింది. | | | 
(బి). విషయం పరిశీలనలో ఉంది. 
405 
ఆ ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు : 
సెలక్ట్‌ కమిటీ నివేదిక సమర్పణ 


Rn డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు): అయ్యో, 1934 ఫ్యాక్టరీల చట్టాన్ని 
మరికొంత సవరించే బిల్లుపై సెలక్ట్‌ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ముందు ఉంచుతున్నాను. 


* “లబస్టేట్‌ అసెంభ్రీ డిబేట్‌ (సింటుల)”, నంవ్రుటుం : 3, 1946; 6.3.1946. వుట. 1998 
@ “GIS అసెంభ్రీ డిబేట్‌ (సింట్రైల్‌)”, నంవ్రుటుం : 3, 1946; 6.3.1946. వుట: 1999 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | 1037 


* న్యూఢిల్లీలో కేంద్ర ఏ.డబ్లు 9.63 కింద 
ద 
భవనాల కాంట్రాక్టర్ల కింద పనితో 
కార్మికుల గృహ వసతి పరిస్థితులు 
867. ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి 
చెబుతారా? 
(ఎ) న్యూఢిల్లీలోనూ, ఆ చుట్టు పక్కలనూ భవనాల నిర్మాణం కోసం కేంద్ర పబ్లిక్‌ 
వర్క్స్‌ శాఖ వారూ, నిర్మాణ కాంట్రాక్టర్లూ న్యూఢిల్లీలో నియమించిన కార్మికుల సంఖ్య ఎంత? 
(బి) ఈ కార్మికులందరికీ గాలీ, వెలుతురూ TOD దుర్భరమైన చీకటి మ. 
వసతి కల్పించిన విషయం నిజమేనా? 
.... (సీ) నిజమైతే, వారికి సరి అయిన గృహ వసతి కల్పించడానికి ఏ చర్యలు 
తీసుకుంటున్నారు? తీసుకోపోతే ఎందువల్ల? 
గౌ॥ con బి. ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ క్రింద పనిచేస్తున్న కార్మికుల సంఖ్య సుమారు 12,000. 
నిర్మాణ కాంట్రాక్టర్ల క్రింద ఫని చః సీవారిస — అది.ని నిర్మాణ కార్యక్రమాల విస్ఫృతిని బట్టి మారుతూ 
.. (చి) - కేంద పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ కింద పనిచేస్తున్న కార్మికులలో కొంతమందికి ప్రభుత్వ 
క్వార్టర్లు ఇచ్చారు. కొంతమంది తమ ఏర్పాట్లు తామే. చేసుకున్నారు. 
కాంట్రాక్టర్ల కింద పనిచేసే కార్మికులలో, 9,000 మంది. ఢిల్లీలో తమ సొంత ఇళ్ళలోనే '' 
నివసిస్తున్నారు. తక్కినవారిలో చాలామంది చుట్టు పక్కల గ్రామాల నుంచి వస్తారు. ఆయా 
పనులు జరిగే ప్రాంతాలలో చిన్న చిన్న గుడిసెలు వేసి కంట్రాక్టర్లే వసతిని కల్పిస్తారు. 
(సీ) కంట్రాక్టర్లు నియమించే కార్మికులకు శాశ్వత గృహ వసతి కల్పించే విషయం 
* “లజిస్టేట్‌ అసెంబ్రీ BBS (సింట్రుల్ల్‌)”', నంవ్రుటం -3, 1946; 12.3. 1946. వుట. 2224 


1038 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సాధారణంగా కార్మికులకు నెలవులైన ఢిల్లీ చుట్టు పక్కల 
గ్రామాలలో నమూనా (మోడల్‌) బస్తీలను అభివృద్ధి పరిచే విషయం కూడా ఆలోచనలో ఉంది. 
ఈ విషయంలో పేద వర్గాల వారికి ఇళ్ళు నిర్మించి ఇచ్చే ప్రభుత్వ పథకాల క్రింద కూడా కాంట్రాక్టు 
కార్మికులకు సహాయం అందచేయగలదు. 


కేంద్ర SHE వర్క్స్‌ శాఖకు చెందిన కార్మికులలో ఇంకా ప్రభుత్వ క్వార్టర్లు లభించని 
వారికి కూడా గృహ వసతి కల్పించడానికి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నది. 


407 
* మైకాను కేంద్ర సంబంధ విషయంగా చేయడం 


890. సత్యనారాయణ సిన్హా : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ) మైకాను కేంద్ర సంబంధ విషయంగా చేయడానికీ వీలుగా భారత ప్రభుత్వ 
చట్టాన్ని బ్రిటిష్‌ పార్లమెంటు సవరించనున్నదన్న విషయం నిజమేనా? 

(బి) అయితే బీహారులో త్వరలోనే ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడనున్న దృష్టా 5, 
అంతవరకూ సవరణ బిల్లును వాయిదా వేయించగలరా? 

గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) వెకాతో సహా కొన్ని కొన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వానికి శాసన 
నిర్మాణాధికారాన్ని సంక్రమింపచేయడానికి వీలుగా భారత ప్రభుత్వ చట్టాన్ని సవరించడానికి 
బ్రిటిష్‌ పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. 

(బి) భారత ప్రభుత్వ చట్టంలో 36 వ అంశంలోని 1వ నంబరు జాబితా సందర్భంగా, 
మైకాను కేంద్రం అజమాయిషీ కిందికి తేవడానికి ఈ సభలో శాసన నిర్మాణం జరగవలసి GOH, 
అందుకు ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నది. 


* లజాస్టీటేట్‌ అసింబీ BERS (సింట్రుల్ల్‌” నంవ్రటం -3, 1946; 123.1946, వుట. 2236 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1039 


408 
* ఆలీఘర్‌ ప్రభుత్వ ముద్రణాలయంలో 
ఉద్యోగుల ఇబ్బందులు 
896. పండిట్‌ శ్రీకృష్ణ దత్‌ పాలివాల్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 


(ఎ) ఆలీఘర్‌ ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మె నోటీసు 
Fw jT? వారి ఇబ్బందులు ఏమిటి? కోరికలు ఏమిటి? 


(బి) వారికి బ్రతకడానికి చాలినంత కనీస వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం 


ఆలోచిస్తున్నదా? అయితే ఎప్పుడు? ఎంత? 

(సి) వారికి కల్పించబడిన స్నాన, క్రీడా, విద్య, వసతి, వైద్య సౌకర్యాలు ఏమిటి? 

(డి) వారంలో పనిచేసే గంటలు ఎన్ని? వాటిని నలభైకి తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి 

ఉందా? | 
(ఇ) ఢిల్లీ ముద్రణాలయంలోనూ, ఇతర ప్రభుత్వ శాఖలలోనూ పనిచేస్తున్న వారి 

విషయంలో వలే వీరికి కూడా ఆహారధాన్యాలను తగ్గింపు రేట్లకు సరఫరా చేసే ఉద్దేశం ప్రభుత్వానికి 


ఉందా? 


(ఎఫ్‌) ఏ రోజు చేసే పనికి ఆ రోజే ః కూలి ఇచ్చే విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులు చేసిన 


పని మీద వచ్చిన సంపాదన ఆధారంగా నెల జీతాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నదా? ; 


గౌ॥ cou బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఇచ్చారు. వారి ఇబ్బందులు ఏమిటంటే 
(i) . గోధుమల రేపను విషయంలో యు.పి. ప్రభుత్వం చేసిన తగ్గింపు 
(ii) వేతనాలను, శ్రేణులను సవరించడం 
(iii) ఢిల్లీలోని ప్రభుత్వోద్యోగులకు ఇచ్చినట్టుగా ఆహార ధాన్యాల రేట్లలో 

రాయితీలు ఇవ్వడం 
(iv) శాల్తీ వేతనాల పద్ధతిని రద్దు చేయడం 
*  “లజిస్టేటట్‌ అసింీ BBS (సింట్రైల్‌” నంవ్రుటం -3, 1946; 12.3. 1946. వుట. 2238 


ఖా. 


అవునురా ల meee eee ems eee 


pe Lye gh, i 


e055 eV BRS (పంటలో. నంవ్రటం -3; 1946: 12.3.1946. వుడు: 2240 


1040 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(౪) పని గంటలను సవరించడం 
(vi) గృహ వసతి కల్పించడం. 

సమ్మె నోటీసుకు చెప్పిన ప్రధాన కారణం గోధుమ రేపనింగులో జరిగిన తగ్గింపు 

(బి) ఇది సార్వత్రికమైన సమస్య. ప్రభుత్వ దృష్టిలో ఉంది. 

(సి) _ క్రీడల విషయంలోనూ, వైద్య సహాయం విషయంలోనూ తప్ప, తక్కిన విషయాలలో 
ప్రస్తుతం ఏ సౌకర్యాలూ లేవు. వాటిని కల్పించే విషయం ప్రభుత్వం పరిశీలనలో 
ఉంది. | | | 

(డి) ప్రస్తుతం పని గంటలు వారానికి 48. న తగ్గించడం మంచిదో క్రాద్రో 
పరిశీలనలో ఉంది. | 

(ఇ) లేదు. అలీఘర్‌ ముద్రణాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు యుపి, స్య 
పద్దతిలో ఆహార ధాన్యాలు అందచేయడం జరుగుతోంది. 

Q 

(ఎఫ్‌). ఏ రోజు చేసే పనికి ఆ రోజే కూలి ఇచ్చే పద్ధతిని క్రమంగా నిలవారీ Soe 

పద్ధతికి మార్చడమే ప్రభుత్వ విధానం. 


409 
> భారత ప్రభుత్వ ముద్రణాలయాలలోని 
.. జూనియర్‌ రిడర్ల ప్రమోషన్లు 
900. వాజి కక మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ : | 
(ఎ) భారత ప్రభుత్వ ముద్రణాలయాలలోని జూనియర్‌ రీడర్లకు ఎ పద్ధతితో A» og 
రీడర్లుగా ప్రమోషన్‌ ఇస్తున్నారు? | 


(బి) జూనియర్‌ రీడర్స్‌ గ్రేడులోనీ కాక, సీనియర్‌ రీడర్స్‌ గ్రేడులో కూడా వ షా 
రీడర్స్‌ గ్రేడ్‌ పరీక్షలు పాసయిన వారిని ఉపేక్షించి జూనియర్‌ రీడర్లుగా తరువా సర్వీసులో 


' ప్రవేశించిన కొందరికి ప్రమోషన్లు ఇచ్చిన సంగతి నిజమేనా? 


(సి) అలాగే ఎక్కువ సర్వీసు ఉన్న కాపీ హో ల్లర్లను ఉపేక్షించి, తక్కువ సర్వీసు గల 
వారికీ రీడర్‌షిస్‌ పరీక్షలలో ఉత్తీర్ణులు కాని కొందరికీ ప్రమోషన్లు ఇచ్చిన విషయం కూడా నిజమేనా? 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1041 


(డి ఎక్కువ సర్వీసు ఉన్న కాపీ హోల్డర్లను కాపీ Hos పోస్టులలో సీనియర్లుగా 
పరిగణిస్తారన్న విషయం నిజమేనా? 

(ఇ) జూనియర్‌ రీడర్ల గ్రేడులో ఎక్కువకాలం పని చేసిన వారికే సీనియర్‌ రీడర్లుగా 
పదవిలో ఉన్నతి కల్పించవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : | | 

(AY సెలక్షన్‌ పోస్టుగా ప్రకటించిన హెడ్‌ రీడర్‌ పోస్టు విషయంలో తప్ప, తక్కిన రీడర్ల 

పోస్టులన్నిటి విషయంలోనూ ప్రమోషనులు సీనియారిటీని బట్టి, అర్హతను బట్టి మాత్రమే 
జగంగుతున్నాయి. | a 

(బి), (సి) అవును. రీడర్లుగా నియమించడానికి అర్హతగా పరీక్ష పాసైన తేదీని గాక 
ఉద్యోగంలో ఉన్న సర్వీసు కాలాన్నే సీనియారిటీగా పరిగణిస్తారు. | 

(3) అవును.. 1943 ఏప్రిల్‌ వరకు, ఆ తరువాత, అంతరాయం లేకుండా ree 
చేసిన కాలం ప్రకారమే సీనియారిటీ నిర్ణయమవుతుంది. 


(ఇ) ఎ విషయంలో చెప్పినట్టు ఈ పద్ధతి ఇప్పటికే అవలంబించబడుతూ ఉంది. 
హెడ్‌ రీడర్స్‌ వంటి కొ న్ని ial పోస్టులకు మాత్రం అర్హత ప్రధానంగా చూడడం జరుగుతోంది. 


న న్యూఢిల్లీ ప్రభుత్వ ముద్రణాలయంలో 
ముస్లిం సెక్షన్‌ హోల్డర్లు, ఓవర్‌సీర్లు 

904. హోజి చౌధురి తమన పటా ఖాన్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి 
చెబుతారా? 

(ఎ) ఢిల్లీ ప్రభుత్వ ముద్రణాలయంలో గల ఓవర్‌ సీర్లకు, సెక్షన్‌ హోల్డర్లకు గల శాశ్వత, 
తాత్కాలిక పోస్టులు ఎన్ని? వాటిలో ఎంతమంది ముస్లింలు పనిచేస్తున్నారు? 

(బి) అక్కడ ఓవరుసీర్లు చేయవలసిన వనులేమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : | 


(2) ఓవర్‌! 00 7 మంది. సెక్షన్‌ హోల్డర్లు 12 మంది. ఓవర్‌సీ ర్లలో ఇద్దరు ముస్లింలు. | 
1 పోస్టు ఖాలీ. DES హోర్డర్లలో నలుగురు ముస్లింలు. 


* “SDSS అసెంభ్రీ డిబేట్‌ (2 సెంట్రుల్ల్‌” నంవుట్టు -3, 1946; 12.3,.1946, వుట. 2242 


1042 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(బి ఓవర్‌సీర్‌ ఈ కింది పనులకు బాధ్యత వహిస్తాడు. 
(i) తన కింద జరిగే పని విషయంలో మొత్తం పనిని, దాని నాణ్యతనూ క్రమపర్చడం. 
(ii) తన కింద పనిచేసే విభాగాలన్నింటిలోనూ పూర్తి పని జరిగేటట్టు చూడడం. 
(iii) పని చురుకుగా జరిగేటట్టు, ఆర్థికంగా లాభసాటిగా ఉండేటట్టు చూడడం. 
(iv) ఓవర్‌టైమ్‌ పని విషయంలో జాగ్రత్తగా పర్యవేక్షించడం, ఓవర్‌టైమ్‌, వీలైనంతగా 
తగ్గించడం. 


bah 


ee 


(v) తన కింది పని విభాగాలకు పనిని సమతూకంగా పంచడం. 


ముద్రణాలయంలో అన్ని స్థాయిలలోనూ జరిగే రహస్య, ఆంతరంగిక కార్యక్రమాలపై 
చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ జరిపే బాధ్యత సాంకేతిక సూపర్‌వైజర్‌పై ఉంటుంది. 


411 
“+ రాయ్‌ సాహెబ్‌ సి.పి. మల్లిక్‌ గారికి సూపరింటెండెంట్‌ 
ఇంజనీరుగా po Sein) నిర్వనాల 


(ఎ) 1946 ఫిబ్రవరి 28 నాటి 599 (నక్షత్రం గుర్తు ఉంచిన) నెంబరు ప్రశ్నకు 
సంబంధించి రాయ్‌ సాహెబ్‌ సి.పి. మాలిక్‌ విషయంలో గౌరవ సభ్యులు ఇచ్చిన జవాబు ద 
నేనిప్పుడు అడుగుతున్నదేమిటంటే నియామకపు ఉత్తర్వులు లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్‌ 
ఇంజనీరుని సూపరింటెండెంట్‌ ఇంజనీరు క నిర్వహించవలసిందిగా కోరడంలోని 
ఆంతర్యం ఏమిటి? 


టీ 


(బి) ఆ విధంగా కోరబడిన వ్యక్తి తన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శాశ్వత బాధ్యతలను 
నిర్వహిస్తాడా? అయితే ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుగా తన బాధ్యతలకు సంబంధించిన నివేదికలను 
సూపరింటెండెంట్‌ ఇంజనీరుగా తనకే పంపుకొంటాడా? కాకపోతే తన నివేదికలను ఎవరక్తే 
పంపుతాడు. కాదంటే నియామకానికీ, బాధ్యతలు పప గల తేడాను గౌరవ సభ్యులు . 
వివరిస్తారా? 


* జస్ట్‌ అసెంబ్లీ SEES (సెంట్రల్‌? నంవ్రుటం -4 1946; 12.3.1946. వుట 2244 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1043 


Mu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ), (బి) ఈ ఏర్పాటులో వున్న విశేషం ఏమిటంటే 
అధికారి సూపరింటెండింగ్‌ ఇంజనీరు జీతం తీసుకోడు. తన పదవికి సంబంధించిన 
జీతభత్యాలను మాత్రమే తీసుకుంటాడు. సూపరింటెండింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నందుకు 
ఏదో కొంత అదనపు అలవెన్సును తీసుకుంటాడు. తన నివేదికలను తనపై అధికారికి, అంటే 
చీఫ్‌ ఇంజనీరుకు పంపుతాడు. ఈ ఏర్పాటు పరిపాలనా నియమావళికి అనుగుణమైనదీ 
వ్యవహారంలో ఉన్నదీ కూడా. 


412 
* కేంద్ర 00 «C5229 goto పరిపాలనా విభాగంలో : 
ముస్దంల నియామకం 


908. డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : 


(ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? తాము ఎవరైనా షెడ్యూల్డు కులం 
వ్యక్తిని పరిపాలనాధికారి పదవిని స్వీకరించవలసిందిగా కోరారా? అయితే, ఆ వ్యక్తి ఎవరు? 
అతని జవాబు ఏమిటి? 


(బి) ఆ పదవికి అర్హుడైన ముస్లిం కోసం ప్రయత్నించారా? 


(సి) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలోని పరిపాలనా విభాగపు పోస్టులను హిందువులతోనూ, 
పెడ్యూల్లు కులాల వారితోనూ నింపదలిచారా? కాకపోతే, పరిపాలనాధికారి పదవిలో తగిన వ్యక్తిని 
నియమించడానికి ఏమి చర్యలు తీసుకున్నారు? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) లేదు. ఉత్పన్నం కాదు. 

(బి) ఉత్పన్నం కాదు. 

(సి) ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పదవికి నియామకం పరిశీలనలో ఉంది. 


*  “ఆజిన్టేట్‌ అసెంబ్రీ డీబేట్ట్‌ (సింటైల్‌”, నంవ్రుటం -4, .'946. 12.3.1946, వుట: 2244 


1044 ' డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


| 413 
* బొగ్గు గనులలో నిరుద్యోగ మహిళల నియామకం 


1008. ఆచార్య ఎన్‌.జి. రంగా : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 


(ఎ) బొగ్గు గనులలో పనిచేస్తూ ఫిబ్రవరి 1 నుంచి నిరుద్యోగులైన మహిళలకు 
ప్రత్యామ్నాయ ఉద్యోగాలను చూపడానికి ఏమి ప్రయత్నాలు జరుగుతున్నాయి? 

(బి) నిరుద్యోగులైన కొందరు మహిళలకు యజమానులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను 
ఇవ్వడంలో కంట్రాక్షర్ల సహాయం తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు అంగీకరిస్తున్నది? 

(సి) ఆ విధమైన మహిళలకు కంట్రాక్టర్లు చెల్లిస్తున్న వేతనాలు? 

(డి) ఈ మహిళలకు చెందిన పురుషులు గనులలో పనిచేస్తున్నారన్న కారణంగా 
వారి కుటుంబాలకు అదనంగా ఇచ్చే అర్థ శేరు ఉచిత బియ్యాన్నీ, OY శేరు ఉచిత పాలనూ, 
బియ్యం, పప్పులు, కొనుగోలు చెయ్యడంలో ఇచ్చే రాయితీలను కొనసాగించడానికి ప్రభుత్వం 
ఎందుకు నిరాకరించాలి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) 1946 ఫిబ్రవరి 25 నాటి నక్షత్రం గుర్తు గల ప్రశ్న నెం. 466 «gra 
జవాబును గౌరవ సభ్యులు గమనించగలరు. 

(బి) భవన నిర్మాణం, ఇసుక రవాణా, ఇటుకల తయారీ మొదలైన పనులు కంట్రాక్షరక్రు 
ఇవ్వబడతాయి. గనుల భూగర్భంలో పని చెయ్యడానికి స్త్రీలను నిపేధించినందువ ల ఏ 
ఇటువంటి పనులలో నియమిస్తారు. 

(సి) ఆ విధంగా నియమితులైన మహిళల వేతనాలు పని రోజుకు 10 x, waa 
అణాలు. ఇందులో అర్థ శేరు బియ్యం, 2 అణాల బోనసు చేరలేదు. 


ఇచ్చిన 


(డి అదనపు రేషన్‌ రాయితీలు బొగ్గు గనుల పనివారికి మాత్రమే ఇసార్రు. 


ఇక ఉచిత పాల సరఫరా విషయంలో రాయితీలు బొగ్గు గనుల భూగర్భంలో మహిళలు 
పని చేయకూడదన్న నిషేధం ఎత్తి వేసినప్పుడు పరిహారంగా ఇస్తారు. 1946 ఫిబ్రవరి 1 నుంచి 
ఆ నిషేధం తిరిగి విధించడంతో ఆ రాయితీలు రద్దు అయ్యాయి. 


* 4 2 ) Py ‘2 3 
OBIS woh ERS (సెంటబల్తో% నంప్రటం -4 1946, 15.3.1946. 6) : 2458 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1045 


ఆచార్య ఎన్‌.జి. రంగా : బియ్యమూ, పప్పులూ కొనుగోలుకు ఇచ్చే రాయితీలు ఇప్పుడు 
కూడా ఎందుకు కొనసాగించకూడదు? ఇప్పుడు గనుల పై భాగంలో పనిచేస్తున్న మహిళలు 
అంతకుముందు భూగర్భం పనిచేసిన వారీ కదా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : వారు గనుల లోపల పనిచేసినప్పుడు మాత్రమే ఆ . 
సదుపాయాలు కలిగించడం జరుగుతుంది. నిషేధం తిరిగి విధించబడిన తరువాత పరిహార | 
భత్యం కొనసాగించడంలో అర్థం లేదు. గ” 

ఆచార్య ఎన్‌.జి. రంగా : కంట్రాక్షర్ల చపలత్వం నుంచి కార్మికులకు రక్షణ కల్పించే నిమిత్తం 
ఏవో కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు గౌరవ సభ్యుల కార్యదర్శి ఈ మధ్య చెప్పాడు. అంటే 
కార్మికులు కంట్రాక్టర్ల దోపిడీకి గురి అవుతున్నట్టేనా? 

గౌ॥ con బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది ఎవరు చెప్పారో నాకు తెలియదు. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : గౌరవ సభ్యులు కార్యదర్శి జోషి చెప్పారు. కాగా ఆ కంట్రాక్టర్ల 
దోపిడీ నుంచి కార్మిక మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని 
భావంచవచ్చునా? | 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ సభ్యుడు ప్రత్యేక ప్రశ్న వేస్తే జవాబు చెప్పవచ్చు. 

దివాన్‌ చమన్‌లాల్‌ : కాంట్రాక్టులో తగు వేతనాలు ఇవ్వాలనే నిబంధన వున్నదా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాకు తెలిసినంతవరకు ఉంది. 

మను సుబేదార్‌ : కంట్రాక్టర్ల పద్దతి తొలగించి కార్మికులు నేరుగా యజమాని కిందనే 
పనిచేసే పద్ధతిని ప్రవేశపెట్టవచ్చు కదా? ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : పరిశీలిస్తున్నది. 

దివాన్‌ చమన్‌ లాల్‌ : నా ప్రశ్న ఏమిటంటే మహిళా కార్మికులకు సంబంధించినంతవరకు 
కంట్రాక్టులో తగు వేతనాలు చెల్లించే నిబంధన ఉందా అని? 


Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇంతవరకూ లేదు. ఇప్పుడు పరిశీలించగలము. 


1046 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


414 
* లక్ష్మణ (OG నదిపై ఆనకట్ట ఐర్మాణం 

1009. డి.పి. కర్మార్కర్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 

(ఎ) కూర్‌లోని లక్ష్మణ BS నదిపై ఆనకట్ట నిర్మించే విషయం ఆలోచనలో ఉందా? 
సుమారు 30,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించే ఉద్దేశంలోనే ఆ ఆనకట్ట 
నిర్మించబోతున్నారా? 

(D) సదరు పథకానికి మైసూరు ప్రభుత్వం ఏవైనా అభ్యంతరాలు చెప్పిందా? 

(సి) ఈ విషయంలో కూర్‌ చీఫ్‌ కమీపనర్‌ భారత ప్రభుత్వంతో Sowaos 
జరివాడా? 

(డి) ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చిందా? వస్తి ఆ 
నిర్ణయం ఏమిటి? రాకపోతే, ఈ నిర్మాణాన్ని కూర్గ్‌ ప్రభుత్వం చురుకుగా కొనసాగించడ్రాన్సిక్ష 
వీలుగా భారత ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయానికి వస్తుందా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. అయితే 1942 లో రూపొందించిన ఈ పథకం ప్రకారం 3,000 క్రూ 
మాత్రమే సాగు కాగలదని అంచనా వేయడమైంది. 

(బి) సమాచారం లేదు. సేకరించడం జరుగుతున్నది. 

(సి), (డి) పథకం వరిశీలించడమైంది. అయితే కొన్ని సాంకేతిక విషయాల్రల్రో తతా 
దర్యాప్తు జరగవలసి ఉన్నదని తెలిసింది. సాంకేతిక నిపుణుల సలహా మేరక్రు పథకాన్ని 
సవరించవలసింది గానూ, తనకేవైనా అభ్యంత రాలు న్నాయేఎవెరా పక్క రాష్ట్రాన్ని 


కనుక్కోవలసిందిగానూ కూర్గ్‌ కమీపనర్‌ను కోరాం. ఆయన నుంచి సపరించిన BE ఇంకా 
మాకు చేరలేదు. ఈ పథకం కూర్గ్‌ ప్రభుత్వపు యుద్ధానంతర పంచవర్ల ప్రణాళికలో చేరి ఉన్నది. 


{ 


క Ly > cd “ 
DIS అసెంభ్రీ డిబేట్‌ ( నంలో”, నం్రుటిం -4, 1946; 15.3.1946, bo: 2459 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1047 


415 
* ఉద్యోగ పునరావానాల డైరెక్టరేటుకు ఖర్చు కేటాయింపు 
1017. వడిలాల్‌ లల్లూభాయ్‌ : గౌరవ సభ్యులు దయచేసి చెబుతారా? 


(ఎ) ఉద్యోగం, పునరావాసాల డైరెక్టరేటుకి విడిగా కేంద్రానికి, ప్రాంతీయ కేంద్రాలకూ 
కేటాయించిన ఖర్చు ఎంత? 


(బి) ఈ వివిధ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య? 

(సి) ఆయా కేంద్రాలలో తమ పేర్లు నమోదు చేసుకొన్న మాజీ సైనికుల సంఖ్య? 

(డి) అటువంటి ఎంతమంది మాజీ సైనికులకు డైరెక్టరేటు ద్వారా ప్రత్నామ్నాయంగా 
పని చూపారు? | 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ప్రశ్న స్పష్టంగా లేదు. అయితే ఉద్యోగం, పునరావాసాల కేంద్ర కార్యాలయంలోని 
సిబ్బందిపై ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడం గౌరవ సభ్యుని ఉద్దేశం కావచ్చు. 
1946-47 సంవత్సరం లెక్కలు ఇవి. = 


ప్రధాన కార్యస్థానం 27,14,800 
ప్రాంతీయ కేంద్రాలు 1,08,32,500 
మొత్తం 1,35,47,300 


వివరాలకు 1946-47 బడ్జెటు అంచనాలను చూడవచ్చు. ప్రాంతీయ ఉప ప్రాంతీయ 
ఉపాధి కల్పన కేంద్రాల ఖర్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 శాతంలో భరెస్తాయి. 

(బి) పునరావాసం ఉద్యోగ కల్పనల ప్రధాన కార్యాలయానికి కేంద్ర, ప్రాంతీయ 
విభాగాలకు 1945 జులై 18 డిసెంబరు 31ల మధ్యకాలంలో మంజూరు చేసన పోస్టుల సంఖ్య, 
నింపిన పోస్టుల సంఖ్య ప్రగతి నివేదిక అనుబంధం-1లో ఇవ్వబడింది. ఆ నివేదిక ప్రతి సభ 
గ్రంథాలయంలో ఉంచడం జరిగింది. 


*  “లెజస్టేటట్‌ అసెంబ్లీ BE (సింట్రైల్ల్‌”; నంవుటం -4 1946; 15.3.1946. వుట : 2468 


1048 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(సి) రద్దుచేసిన సైన్యాల సిబ్బందికి మాత్రమే కాక, విడుదల చేసిన యుద్ధ కార్మికులకు 
కూడా ఉద్యోగ కల్పనా కేంద్రాలు ఉద్యోగ సేకరణలో బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి కల్పనా 
కేంద్రాలలోనూ పునరావాస కార్యాలయంలోనూ 1945, డిసెంబరు 31 నాటికి రిజిష్టరు చేసుకొన్న 
వారి సంఖ్య 50, 658. వారిలో 29,925 మంది మాజీ సైనికులు. ఈ సందర్భంలో 1945 
నవంబరు 15 న మాత్రమే సైనిక దళాల రద్దు రెండవ దశ ప్రారంభమైందని గమనించాలి. 
1947, మార్చి ఆఖరు నాటికి ఆ విధంగా విడుదలయ్యి సైనిక సిబ్బంది సంఖ్య సుమారుగా 
15,00,000 ఉంటుంది. అందులో ఎంతవుందికి పున రుద్యోగ నియూవంకాలు 
అవసరమవుతాయో ఇప్పుడే చెప్పలేము. 

(డి) 1945 డిసెంబరు 31 నాటికి ఉద్యోగ కల్పన పునరావాసాల కార్యాలయాల 
ద్వారా ఉద్యోగ నియామకాలు జరిగిన సంఖ్య 9, 516. ఇందులో 2, 841 మంది మాజీ సైనికులు. 


416 
* కేంద్ర పి.డబ్వు.డిలో ముస్తంలకూ, 
ముసిమేతరులకూ కాంట్రాక్టు పనులు 


1021. సేథ్‌ యూసఫ్‌ అబ్బుల్లా హరూన్‌ : న్యూఢిల్లీలోని కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శ్వా 
యొక్క ఎ,బి డివిజనులలోనూ, PIV డివిజన్‌ స్పెషల్‌ డివిజనులలోనూ, టెండర్ల ద్వారాన్తూ 
పని ఉత్తరువుల ద్వారానూ, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కాని, వారి పూర్వులు కానీ 
కాంట్రాక్టు పనులకు సంబంధించిన వివరాలను ముస్లిము, ముస్లిమేతర వారీగా గౌరవ సభ్యులు 
సభ ముందు ఉంచుతారా? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సమాచారం సిద్ధంగా లేదు. సమాచారాన్ని సేకరించినా 
కూడా శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. . 

సేథ్‌ యూసఫ్‌ LIS” హరూన్‌ : ఈ సమాచారాన్ని ఇవ్వడానికి గౌరవ సభ్యులు ఎందుకు | 
వెనుకాడుతున్నారో తెలుసుకోవచ్చునా? ముఖ్యంగా ఈ శాఖలో ముస్లిములకు ఇచ్చిన 
కాంట్రాక్టులు చాలా తక్కువ అనే సమాచారం నా దగ్గర ఉంది. 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ మిత్రుని దగ్గర సమాచారం ఉన్నప్పుడు మరి 
నన్ను ఇబ్బంది పెట్టడం దేనికి? | 
* “G8 ట్‌ అసెంబ్రీ BRS (సింట్రైల్ల్‌”, నంవ్రుటం -4, 1946; 15.3.1946, వుట: 2472 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1049 


సేథ్‌ యూసఫ్‌ అబ్బుల్లా హరూన్‌ : గౌరవ సభ్యుడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే మా 
సమస్య దెబ్బతింటున్నది కనుక. గౌరవ సభ్యుల శాఖలో Soom ఉపేక్షించబడుతున్నారు 
కనుక. ఈ వాస్తవాన్ని సభ ముందు ప్రకటించదలిచాను. 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేనిచ్చిన జవాబును మించి అదనంగా ఏమీ చెప్పలేను. 
సేథ్‌ యూసఫ్‌ అబ్బుల్లా హరూన్‌ : పోనీ తరువాత అయినా సమాచారం అందివ్వగలరా? 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సాధ్యం కాదు. 

శ్రీ ప్రకాశ : గౌరవ సభ్యులు నిగ్రహం కోల్పోయారా? 


అధ్యక్షుడు .; ఆర్డర్‌.... ఆర్డర్‌.... తరువాత ప్రశ్న. 


417 
* భారత ప్రభుత్వంచే న్యూఢిల్లీలోని 
తూర్పు, పశ్చిను భవనాల అమ్మకం 
1131. సేథ్‌ గోవింద్‌ దాస్‌: గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 


(ఎ) కర్ణన్‌ రోడ్డులోనూ, అశోకా రోడ్డులోనూ గల పశ్చిమ, తూర్పు భవనాలను 
కొనవలసిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నదని 1946 ఫిబ్రవరి 4న 
హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రికలో ప్రకటితమైన వార్తను ప్రభుత్వం చూసిందా? అయితే దానికి భారత 
ప్రభుత్వం ఏదైనా జవాబిచ్చిందా? ఇస్తే ఆ జవాబేమిటి? 

(బి) ఆ ఇళ్ళ సామగ్రి ఖరీదు కంటే, వాటి కొనుగోలు చేసే ధర చాలా అధికమన్న 
విషయం ప్రభుత్వం పరిశీలించిందా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) అవును. ఈ సందర్భంలో 1946, ఫిబ్రవరి 8 న వెంకట సుబ్బారెడ్డియార్‌ వేసిన 
ప్రశ్న నెం. 23 లోని ఎ, బి, లకు నేనిచ్చిన జవాబును గౌరవ సభ్యుని దృష్టికి తీసుకువస్తున్నాను. 
(©) ఇళ్ళను. ఎంతకు కొనుగోలు చేసేదీ ఇంకా నిర్ణయం కాలేదు. ఇళ్ళ ఖరీదు, 
వాటిని పడగొట్టగా మిగిలే సామగ్రి ఖరీదు కంటే చాలా ఎక్కువగానే ఉండడం సహజం. 
*  “లజిస్టేట్‌ అసెంభ్రీ BES (సింట్రైల్ల్‌”, నంవుటం -4 1946; 21.3.1946, వుట : 2689 


1050 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ప్రశ్నలోని ' ఎ” కు గౌరవ సభ్యులు 'అవును' అని జవాబిచ్చారు. 
అంటే దాని అర్ధం బ్రిటిష్‌ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందనేనా? 


గౌ॥ డా॥ చి. ఆర్‌. అంబేద్కర్‌ : కాదు. 
అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : అయితే “అవును అనే దానికి అర్ధమేమిటి? 


గౌ॥ con బి. ఆర్‌. అంబేద్కర్‌ : దాని అర్థం హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రికలోని వార్తను నేను 
చూశానని. 


అధ్యక్షుడు : తరువాత ప్రశ్న. 


+ ఆలీఘర్‌ ప్రభుత్వ ముద్రణాలయంలో సమ్మె బెదిరింపు 
1134. మోహన్‌ లాల్‌ సక్సేనా : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 
(ఎ) ఆరీఘర్‌ ప్రభుత్వ ముద్రణాలయంలోని ఉద్యోగులు సమ్మెనోటీసు ఇచ్చిన సంగతి 
తెలుసునా? 
(బి) ఉద్యోగులకు నెలకు 12, 14,15 రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్న విషయం 
నిజమేనా? . 
(సి) వేతనం, పనిగంటలు, రేషనుల సరఫరా, ఇతర సదుపాయాల వంటి విషయాలలో 
ఉద్యోగుల ఇబ్బందులను గురించి కూడా తెలుసునా? 
(డి) ఉద్యోగుల డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం ఏమి చర్య తీసుకున్నది? Sy 
తీసుకోదలిచింది? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) అవును. 
(బి) అవును. కొన్ని తరగతుల ఉద్యోగులు. 
(సి) ' అవును... 


*_లజిసటేబ్‌ అసెంబ్లీ BBS (సింట్రుల్‌", నంన్రుటుం -4, 1946; 21.3.1946. వుట. 2691 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1051 


(డి) వారి ఇబ్బందులను గురించి ఆలోచిస్తున్నాం. 1946, Sra) 12 న నెం. 896 
ప్రశ్నకు ఇచ్చిన జవాబును గౌరవ సభ్యుడు చూడవచ్చు. 

ఆచార్య ఎన్‌.జి, రంగా : ఈ ప్రశ్నలోని ‘O'S సంబంధించి అడుగుతున్నాను - ఈ 
కార్మికులలో ఎన్ని వందల మందికి వేతనం నెలకు 12 లేదా 14 లేదా 15 రూపాయల నత్త 
ఇవ్వబడుతున్నది. 

గౌ cu బి. ఆర్‌. అంబేద్కర్‌ : | ప్రస్తుతం నా దగ్గర సమాచారం లేదు. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : ఈ కార్మికుల వేతనాలు చాలా తక్కువగా వున్న దృష్ట్యా వాటిని 
పెంచే ప్రతిపాదన ప్రభుత్వానికి వుందా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రభుత్వం వేతనాల కమీపనును నియమించిందనీ, ఈ 
విషయంలో అది పరిశీలన జరుపుతుందనీ గౌరవ సభ్యుడికి తెలుసునా? . 


డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : ఆలీఘర్‌ యూనివర్సిటీ తన కింది తరగతి act cet, 
కనీస వేతనం నెలకు 30 రూపాయలు అన్న విషయం గౌరవ పెద్ద మనిషికి తెలుసా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆ విషయంలో గౌరవ సభ్యుని అభినందిస్తున్నాను. 
డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్నద్‌ : నన్ను అభినందించడమో, గౌరవ సభ్యులకు సంతాపం 


తెలపడమో కాదిక్కడ ప్రశ్న. ఇది కనీస జీవన ee గురించిన ప్రశ్న. మన ఉద్యోగులను 
మనమే పస్తులు పెట్టలేము. 


ఆచార్య ఎన్‌,జి. రంగా : ఆ కమీషన్‌ ఏదో తన నివేదికను సమర్ప్చించేవరకూ వేచి ఉండడం 
అవసరమా? ఇప్పుడే తన ఉద్యోగుల దయనీయమైన నెలవారీ 12,14, 15 రూపాయల వేతనాలను 
పెంచడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించకూడదు? 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అందరికీ వర్తించే సమానసూత్రం మీద ఆధారపడిన 
విధానం అనుసరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. కమీషన్‌ పరిశీలించి అట్ట విధానాన్ని: 
రూపొందించనిదే దానిని అమలు చేయలేము. 

సేథ్‌ గోవింద్‌ దాస్‌ : ఆ కమీషన్‌ రిపోర్టు ఎవ్పటికి అందుతుంది? 

గౌ॥ డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : నిర్ధారణగా చెప్పలేను. త్వరగా అందేటట్టే శ్రద్ధ 
తీసుకుంటున్నాం. 


సేథ్‌ గోవింద్‌ దాస్‌ : అప్పటివరకు ఈ కార్మికులు ఆకలితో మాడుతూ ఉండవలసిందే. 


1052 


ie gs 


HU బాబాసాహెభ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


we 


అప్పటి వరకూ వీరు నెలకు ఈ 12 లేదా 14లేదా నాం బ్రతకవలసిందేనా? 
Wu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదు. " 
మోహన్‌ PH సక్సేనా : నిర్ణయానికి ఎంతకాలం తీసుకుంటారు? 
_ గా! డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ విషయంలో పరిశీలన చురుకుగా సాగుతోంది. 


మోహన్‌ లాల్‌ సక్సేనా : ఇతర చోట్ల గల ముద్రణాలయ ఉద్యోగులు సమ్మెకు దిగారన్న 
eee నిజం కాదా? - 


— 


un డా॥ బి.ఆర్‌ అంబేద్కర్‌ : నిజమే. ప వారు > వేరే చోట్ల పనిచేస్తున్నారను 
కుంటాను. 


మోహన్‌ లాల్‌ సక్సేనా : స సమ్మెకు ది దిగేటంతగా పరిస్థితీ విపమించే లోపలనే వారికి తాత్కాలిక 
సహాయం మంజూరు చేయవచ్చును కదా? | 
Rt డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను 7 కాలపరిమతినీ ఇవ్వలేను. 


అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : గౌరవ మిత్రునికి సంబంధించినంతవరకు “పరిశీలన చురుగ్గా 
సాగుతోంది” అనే మాటకు అర్థం ఒక కాలపరిమితి అంటూ లేదనే కదా. 


గాః on చి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను అలా అనుకోను. 


* మహిళా కార్మికులకు బొగ్గు గనుల పైభాగాల్లో పని 
1 138. ఆచార్య ఎన్‌. జి. రంగా : గౌరవ కార్మిక నా దయచేసి చెపుతారా ? 


(0) బొగ్గు గనుల లోపల. పనిచేయడం నుంచి తొలగించిన 20 వేల మంది మహిళా 


కార్మికులలో ఎంతమందిని గనుల భూగర్భంలో , ఉపరితల భాగాలలో పనిచేయడానికి 
నియమించారు? 


(బి) ప్రభుత్వ రైల్వే కాలరీలలో భూగర్భంలో పనిచేయడం నుంచి తొలగించబడిన 
ఎంతమంది మహిళా. కార్మికులకు శాశ్వత ప్రాతిపదికపై పని-ఇచ్చారు? వారంలో ఆరు రోజుల 
పని ఎంతమందికి ఇచ్చారు? 


* బస్‌ అసెంబ్లీ BBS (సింట్రల్ల్‌”, నంవ్రుటం -4 1946; 21.3.1946. వుడు 2696 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు. మ a 1053 


(సి) ఈ మహిళా కార్మికులలో ఎంతమందికి సంక్షేమనిధి కింద, ఎంతమందికి రాష్ట్ర 
ప్రభుత్వాల కింద పని కల్పించారు? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : = 

(ఎ) సరి అయిన సంఖ్యలు ఇవ్వలేను. అయితే భూగర్భపు పనుల నుంచి తొలగించిన 
మహిళా కార్మికులలో సుమారు 50 శాతం మందిని పై భాగపు పనులలో నియమించడం జరిగింది. 
మిగిలిన వారిలో సగం మంది వరకూ తమ గ్రామాలకు వెళ్ళిపోయారు, తక్కినవారు గనుల 
వద్దనే ఉన్నారు. వారు బొగ్గును బళ్ళ కెక్కించడం వంటి కాంట్రాక్టు పనులను నిరాకరిస్తున్నారు. 

(బి) ప్రభుత్వ రైల్వే కాలరీలలో భూగర్భపు పని నుంచి ఉపసంహరించబడిన మహిళా 
కార్మికులందర్ని కూడా ఫై -భాగాల పనులలో శాశ్వత ప్రాతిపదిక మీద నియమ్లించారు. వారానికి 
ఆరు రోజుల పద్ధతిలో 1060 మంది మహిళలను నియమించడమైంది. 


(సి) సంక్షేమ నిధి కీంద ఇంతవరకు "మహిళలను నియమించలేదు. అయితే '. 
రురియా, రాణీగంజ్‌ బొగ్గు గనుల ప్రాంతాలలో కూరగాయల.తోటలను ఏర్పాటు చేసే నిమిత్తం 
స్థలాలు సేకరించడం జరుగుతోంది. అవి సేకరించిన తరువాత అలా పనుల నుంచి 
ఉపసంహరించిన మహిళలను “మాలీలు”గా నియమించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల 
కింద పనిచేస్తున్న మహిళల స సంఖ్య ప్ర ప్రస్తుతం అందుబాటులో లేదు. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : కం ట్రాక్టర్ల కింద పనిచేయడానికి ఇష్టం లేక ఇంటివద్దనే, 
ఉండిపోతున్న' మహిళలకు, కంట్రాక్టర్లతో సంబంధం లేకుండా మరేవైనా పనులను చూసిపెట్టడానికి. 
ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకుంటున్నది? | 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : పరిశీలించకుండా SANGER జవాబునూ ఇవ్వజాలను. 


ఆచార్య ఎన్‌.జి, రంగా : కంట్రాక్టర్ల సలా. లేకుండా మహిళలకు ప్రభుత్వం 
ఎందుకు పని చూపలేకపోతున్నది? ) 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రభుత్వ ae పహాణి పద్ధతి చాలాకాలంగా 
సాగుతున్నది. న. త శ | 

ఆచార్య 25.8. రంగా : యం విషయంలో కంట్రాక్టర్ల పద్ధతికి వ్యతిరేకంగా రాయల్‌ 

కమీషన్‌ తన నివేదికలో స స్పష్టంగా ప్రకటించివున్న సంగతి నిజం కాదా? కంట్రాక్టర్లు తమ ఇష్టం 


వచ్చినట్లు ప్రవర్తించకుండా అదువు చెయ్యడానికి గౌర వ సభ్యులు ఏదైనా ఒకపద్ధతి కనుక్కోలేరా? 
ఈ మహిళలకు వేరే పని నిండ ఆకల కాదా? 


1054 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


Wu cou బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఏదో ఒక ఏర్పాటు తప్పకుండా చేయగలవునే 
అనుకుంటున్నాను. 

అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : త్వరలోనే దేశంలో పర్యటించనున్న కోల్‌ కమీషన్‌కు ఈ 
విషయంలో గౌరవ సభ్యులు ఒక నివేదికను సమర్పించగలరా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : చెప్పలేను. అయితే ఈ విషయాన్ని సంబంధిత శాఖ 
దృష్టికి తీసుకురాగలను. 


420 
9 | | 
కేంద్ర పి.డబ్యు.డి అధికారుల బంధువులైన 
కాంట్రాక్టర్లపై నిషేధం 
1143. సత్యనారాయణ సిన్హా : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 
(ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో పనిచేసే అధికారులకు సన్నిహిత బంధువులైన ఎవరికీ 
కూడా కాంట్రాక్టు పనులు ఇవ్వకూడదని ఉత్తర్వులు జారీ అయిన మాట నిజమేనా? 


(బి) ఆ ఉత్తర్వులకు సంబంధించినంతవరకు సన్నిహిత బంధువులలో దాయాదులూ, 
బావమరుదులూ మొదలైనవారూ అధికారులలో హెడ్‌ గుమాస్తాలూ, FY, సర్వేయర్లూ 
మొదలైన వారూ చేరి ఉంటారన్న విషయం నిజమేనా? / 

(సి) అసలు ఈ ఉత్తర్వులు ఎందుకు జారీ చేసినట్టు? దీని మూలంగా కాంట్రాక్టర్ల 
జాబితా నుంచి తొలగించబడిన వారెంతమంది? 


(డి) ఈ విధమైన నిబంధన SHE వర్క్స్‌ రాష్ట్ర శాఖలలో గానీ, ఇతర దేశాలలో గానీ 


' ఎక్కడైనా ఉన్నదా? మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌, రైల్వీలలోనూ ఈ దేశంలోని మునిసిపాలిటీలు, 


జిల్లా బోర్డులు మొదలైన శాఖలలో కూడా ఎక్కడైనా ఉన్నదా? 

(ఇ) ఈ ఉత్తరువు భారత ప్రభుత్వ నూచనపై జారీ అయిందా? లేకకేంద్రపి C5229 5.0% 
చీఫ్‌ ఇంజనీర్‌ తనంతట తానే జారీ చేశాడా?" 

(ఎఫ్‌) ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి సన్నిహిత బంధువు కావడమనే పాపానికి 
ఎవరినైనా శిక్షించడం న్యాయం కాదు కాబట్టి, ఈ దృష్టిలో పభుత్వం పరిశీలించి ఈ ఉత్తరువును 


+ “BEDS అసెంబ్లీ BES (సింబల్‌ నంవ్రుటం -4 1946; 213.1946. వుట : 2700 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1055 


ఉపసంహరించుకోగలదా? లేకపోతీ ఎందువల్ల? 

Pu డా! బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. 

(బి) సన్నిహిత బంధువు అనే పదంలో తొలి దాయాది, బావమరిది కూడా చేరతారు. 

అధికారి అన్న పదంలో నాన్‌ గెబిటెడ్‌ సిబ్బంది చేరరాదు. 

(సి) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ పట్ల ప్రజా విశ్వాసాన్ని పెంపొందించడం ఈ ఉత్తరువు 
ఉద్దేశం. కాంట్రాక్టర్ల జాబితా నుంచి ఈ ఉత్తరువు కారణంగా ఇంతవరకు తొలగించబడిన 
వారి సంఖ్య 25. తక్కినవారి విషయం పరిశీలనలో ఉంది. 


(డి) ఇటువంటి నిబంధన ఇతర శాఖలలోనూ, ఇతర దేశాలలోనూ ఉన్నదో లేదో భారత 
ప్రభుత్వానికి తెలియదు. దర్యాప్తు కూడా జరగలేదు. 

(ఇ) భారత ప్రభుత్వ సూచనపై. 

(ఎఫ్‌) విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 


421 
* కుటుంబ బడ్జెట్‌ దర్యాపులపై నివేదిక 
1156. ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి 


చెబుతారా? 


(ఎ) దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కుటుంబ బడ్జెట్లు 
దర్యాప్తులను గురించిన నివేదికను ఎప్పుడు ప్రకటించదలిచారు? 

(బి) అటువంటి దర్యాప్తులు జరిపిన ప్రతి కేంద్రాలలోనూ బడ్జెట్టు వివరాల మొదటి, 
చివరి, సేకరణ ఎప్పుడు జరిగిందో ఆ తేదీలను సభ ముందు ఉంచుతారా? సదరు వివరాలను 
సేకరించడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? 

(సి) సదరు కుటుంబ బడ్జెట్‌ దర్యాప్తు ప్రశ్నావళుల నుంచి వర్కర్లు వాడుకొనే వస్తువుల 
నాణ్యతను మినహాయించడం So అసలు ఆ దర్యాప్పుకే విలువ లేకుండా పోయిందనే సత్యాన్ని 
ప్రభుత్వం గుర్తించిందా? 


1056 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


- 


(డి) అటువంటి కుటంబ బడ్జెట్టు దర్యాప్తులు సర్వత్రా ఒకే విధంగా ఉండేటట్టు సరైన 
పద్ధతిలో జరిగీటట్టు చూడడానికి ఏదైనా ఒక నిపుణుల సంఘాన్ని ప్రభుత్వం నియమించిందాి 
నియమిస్తే ఆ సంఘం ఎన్నిసార్లు సమావేశమయింది? శాంప్లింగ్‌ పద్ధతులు, సమాచార 
సేకరణకు అవలంబించే తదితర విధానాలు, నియమాల వంటి ముఖ్యమైన నిర్ణయాలను సదరు 
నిపుణుల సంఘం ముందుగానే చేసిందా? తరువాత చేస్తుందా? లేదంటే ఎందుకని? 


Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) కుటుంబ బడ్జెట్టు దర్యాపులపై నివేదికలు తయోారై 1946, సెప్టెంబరు 
నెలాఖరుకు ప్రకటించడానికి సిద్ధమౌతాయని అనుకొంటున్నాం. 


(బి) సమాచారం సభ ముందు. ఉంచడమైంది. అధిక ధరల భత్యం మొదలైన 
విషయాలలో సర్జ్దుబాట్ట కోసం జీవన ప్రమాణ సంఖ్యలు అవసరం కనుక, ప్రస్తుతం అటువంటి 
ఎవరాలు అంత కచ్చితంగా సేకరించడం సాధ్యం కాదు కనుక, మామూలు HY ఏర్పడే వరకూ 
ae) ఉండకుండా ఈ విషయంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనివార్యమయింది. 

(స) జవాబు. 'లేదు' అని. | 

(డి) జీవన వ్యయానికి సంబంధిఫీచిఫ' సంఖ్యలను తయారుచేసే పద్ధతులను 
నిర్ణయించడానికి ఒక నిపుణుల సంఘం ఏర్పాటు చేయుడం జరిగింది. అది ఒకసారి సమావేశమె 

= క్ష్‌ ॥ ళా 7 ye? క ణ్‌ ల ణి | a 
కొన్ని సూత్రాలను" రోపోరదిర్రిబింద్లసాఫభారణంగా' SUIS అనుసరించడం జరుగుతున్నది. 
ఎ 

ంచుకున్న వివిధ కేంద్రాలలో కుటుంబ HEY దర్యాప్టులు మొద్రలుపెట్టిన, ముగించిన తేదీల 
వివరాలు. 

ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో కుటుంబ బడ్జెట్లు పరిశీలనల 

' ప్రారంభ ముగింపు తేదీలను BD} May’ + 


ఓ 


+ 3 


at F 
ta 


ee పేరు . బడ్జెట్‌ల సేకరణ పని పూర్తయిన 
— ప్రారంభమైన SO " "తేది ' 
అజ్మీర్‌ (1) 7 15.11.43 15.11.44 
I. బెంగాల్‌ (4) . | ట్‌ శస 
1. హొరాజిబాల్రీ .-. '28.7.43 - - 28.7.44 | 
2. ఖరగ్‌పూర్‌ |  28.7.43° 2° 98744 +. © 
3. నారాయణ్‌గంజ్‌ 28.043 28.7.44. " - 


, 4 కలకత్తా - 18.44  31.7.45 


—a అనల ానాన్రాల 


కేంద్ర శాసన సభా చర్చలు : Geo’ - జవాబులు 


III. బీహార్‌ (4) 
1. మోంఘిర్‌, జమాల్పూర్‌ - - - 9.5.44 


2. దెహ్రి- ఆన్‌-సోనే 1.11.44 

3. జంపెడ్‌పూర్‌ 1.2.45 

4. రురియా 1745 
IV. బొంబాయి (4) 

బొంబాయి ౨ ౨22144 

2. అహ్మదాబాద్‌ 22.1.44 

3. షోలాపూర్‌ 22.1.44 

4. జల్లావ్‌' “22.144 
V. సిపి, బీరార్‌ (2) 

1. జబ్బల్‌పూర్‌ . 10.4.44 

2. అకోలా 1944 


VE ఢర్లీ(1) 


13.1043 
VI. పంజాబ్‌ (3) res 


1. లాహోర్‌ 1.1.44 

2. లూథియానా Cia 

3. సియాల్‌కోట్‌ 1.1:44- | 
VH.ఖెదా (2) . ప 

1.ఖేభా -. 1944 - 

జగ జం ఏప్రిల్‌ మొదటివారం. 

2. డాన్‌దోట్స్‌ ODDO.  _ 15.10.44 


IX. సింద్‌ (1) — 


Ls) = | 1.8.44 


X. 2035 (2) 


1కటక్‌ 15.38.44 
2. బెర్హంపూర్‌. 15.12.44. 


జులైరెండోవారం.. 


31.10.44 


31.1.45 


30.6.45 
25.11.45 


28.2.45 | 


28.2.45 


28.2.45 | 
28.2:45 


15.4.45 
15.4.45 


31.10.44 


30.4.45 


30.4.45 
 30.4.45 


10.1.45 


10.1.45 


31.7.45 


15.945 
15.9.45 


1057 


1058 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


XI. యుపి. (1) 
1. కాన్పూర్‌ 1945 జనవరి దర్యాప్తులు 
కొనసాగుతున్నాయి 
XI. అస్సామ్‌ (3) 
1. టిన్‌సుకియా 1944 ఏప్రిల్‌ 15.10.45 
2. సిల్‌చార్‌ 1944 ఏప్రిల్‌ 15.10.45 
3. గౌహతి 1944 ఏప్రిల్‌ 15.10.45 


ఆచార్య ఎన్‌.జి. రంగా : వ్యవసాయ కూలీలకు సంబంధించి కనీసం ప్రయోగాత్మకంగానైనా 


ఇట్లాంటి పరిశీలనలు చేస్తారా? 
గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను మాట ఇవ్వలేను కాని విషయం మనస్సులో 


పెట్టుకుంటాను. 


422 
* తూకంలేని చిల్లర ధరల సూచి సంఖ్య 
సంకలనం చేయడం 


1155. ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : 

(ఎ) ఈ దేశంలోని పారిశ్రామిక నగరాలకూ, పట్టణాలకూ సంబంధించి వర్గాల వారీగా 
తూకం లేని చిల్లర ధరల సూచీ సంఖ్య సంకలనాన్ని భారతీయ కార్మిక గెజిట్‌లో ప్రచురించడం 
వెనక గల ప్రయోజనాన్ని గురించి గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి తెలుపగలరా? 


(బి) చిల్లర ధరల సూచీ సంఖ్యలని రూపొందించిన సముదాయాలలోని వస్తువులనూ ' 


వాటి నాణ్యతలనూ ఎప్పుడయినా ప్రజలకు తెలియజేశారా? చేయకపోతీ ఎందుకు చేయలేదు? 
(సి) కార్మిక శాఖ, చిల్లరధరల సూచీ సంఖ్యలను విడుదల చేస్తున్న ప్రతి కేంద్రంలోనూ 

ఒక్కో వర్గంలో ఉన్న వస్తువుల మొత్తం సంఖ్యను గౌరవనీయ సభ్యులు సభ ముందు ఉంచగలరా? 
ఈ సందర్భంలోనే ఈ వర్గం సూచీ సంఖ్యకు ఆధారమయిన వస్తువులనూ వాటి నాణ్యతలను 
సంఖ్యలనూ నిర్ణయించడానికి అనుసరించిన నిర్ణయ ప్రమాణాలేమిటో కూడా ఆయన 
చెప్పగలరా? | 


*_జిసైటిన్‌ అసెంభ్రీ EES (సెంట్రైల్‌)”, నంవ్రుటుం -4, 1946; 21.3.1946. వుట : 2708 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1059 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) ఏకరూప పద్దతుల్లో జీవన వ్యయ సూచీ సంఖ్యలను సంకలనం చేయడానికి ఒక 
పథకం చేపట్టాలని 1942లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాంటి సూచీ సంఖ్యలను 
తయారుచేయడానికి కొంత సమయం పట్టవచ్చు కాబట్టి, ముందుగా వేతన వివాదాలలో కూడా 
కొంత అవసరమయ్యే DOS ధరల దత్తాంశ వివరాలను అందుబాటులో ఉంచాలని భావించటం 
జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రొవిన్షియల్‌ ప్రభుత్వాలను సంప్రదించిన మీదట, తాత్కాలిక చర్యగా, 
దేశంలోని కొన్ని ఎంపిక చేసిన కేంద్రాలలో ధరల దత్తాంశ వివరాలను సేకరించడంతోపాటు ఆ 
దత్తాంశ వివరాల ఆధారంగా సూచీ సంఖ్యలను రూపొందించాలని కూడా ప్రభుత్వం 
నిర్ణయించింది. 


(బి) వస్తువర్గాలలోని అంశాలను ప్రచురించడం జరగలేదు. గెజిట్‌లో చోటు పరిమితం 
చేయాలనే వాంఛనీయత తప్ప అందుకు ప్రత్యేకమైన కారణమంటూ లేదు. . 

(సి) ఒక్కో కేంద్రానికి చెందిన చిల్లర ధరల సూచీ సంఖ్యలోని ఒక్కో వర్గంలో చేర్చిన 
వస్తువులకు సంబంధించిన వివరణ పట్టికను సభ వుందుంచడం జరిగింది. జాబితా 
నిర్ణయించడంలో అనుసరించిన నిర్ణయ ప్రమాణాలు : సంబంధిత సమాజానికి చెందిన వర్గం 
వారీ వినియోగ అలవాట్లు : పోల్చడానికి అనువైన ధరల దత్తాంశ వివరాల లభ్యత. 


భారతీయ కార్మిక గెజిట్‌లో చిల్లర ధరల సూచీ సంఖ్యలను ప్రచురించిన ఒక్కో కేంద్రానికి ' 
సంబంధించిన వినిధ వర్గాలలో చేర్చిన వస్తువుల సంఖ్యను చూపే వివరణ పట్టిక. 


1. పట్టణ కేంద్రాలు 


క్ష జతర మొత్తం ఇంధనం దుస్తులు ఇతరాలు మొత్తం. 
సంఖ్య కేంద్రం పేరు ధాన్యాలు “పప్పులు ఆహార ఆహారం... వెలుతురు 
పదార్థాలు | | pod 
1. అజ్మీర్‌ 7 5 15 27 3 9 2 11 
2. హుబ్లీ 2 4 13 19 3 5 6 33 
3. సూరత్‌ 3 3 1 17 3 7 6 33 
4. దోహద్‌ 3౩3 #3 12 18 3 6 4 31 
5. అకోలా 3 3 14 20 4 8 6 38 
6. ఢిల్లీ 9 3 16 2 5 5 6 44 
7. రావల్పిండి 4 3 16 23 3 5 5 36 


1060 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు | 


8. అమృత్‌సర్‌ 4 #4 15 23 3 6 4 36 
9. లూఢియానా 4 3 17 24 ౩ 6 4 37 
10. domed కోట్‌ 4 3 15 22 3 5 4 34 
11. లక్నో 9 3 #10 22 3 9 7 41 
12. ఆగ్రా 9 3 #10. 22 3 9 7 41 
13. బరేలి 9 3 #10 22 3 9 7 41 
14. గాహతి | 

3 19 26 3 6 7 42 
15. తిన్సుకియా 
16. డెహీ-ఆన్‌-సోనే 5 3 11 19 4 3 6 32 
17. పాట్నా. 5 3 ‘12 20 4 4 6 34 
18. కటక్‌ 1 4 17 22 #3 4 8 37 
19. బెర్లమ్‌పూర్‌ 3౩ 2 19 24 3 3 5 35 
20. Ie 4 3 16 23 3 5 4 35 
21. కరాచి 4 2 16 22 4 4 2 32 
22. బెనారస్‌ 4 3 #10 17 3 9 7 36 
23. మీరట్‌ 9 3 10 22 3 9 7 41 
24. హౌరా 
25. బడ్జ్‌-బడ్జ్‌ 
26. కంకినార 


27. నారాయణ్‌ గంజ్‌ ల 

28. శీరాంవూర్‌ 4 | 4 16 24 5 5 7 41 

29. గౌరీపూర్‌ 

30. కంచరపార 

31. ఖరగ్‌పూర్‌ 

32. కలకత్తా 

33. రాణిగంజ్‌ 

* _ దుస్తుల నాణ్యతా శ్రేణిలో మార్పులున్నందున దుస్తుల వర్గీకరణలో ఇండెక్స్‌ సంఖ్యలు సరిగా 
నిర్ణయించడం సాధ్యం కాలేదని గతంలోనే ఇండియన్‌ లేబర్‌ గజెట్‌లో పేర్కొనడం జరిగింది. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1061 


2. గ్రామీణ కేంద్రాలు 


క్షు ఇతర మొత్తం ఇంధనం 
సంఖ్య కేంద్రం పేరు ధాన్యాలు పప్పులు అహార ఆహారం. విద్యుత్తు దుస్తులు ఇతరాలు మొత్తం 


1. బర్మా 1 2 8 1123 5 21 
2. మైబంగ్‌ 1 2 10 13 2 #6 5 2 
3. రాజాపూర్‌ 1 2 14 17 3 6 5 31 
4. శంకర్‌గర్‌ 7 3 8 18 2 3 4 27 
5. po 3 3 #12 18 2 6 5 31 
6. ముల్తాపి 2 4 9 15 2 5 4 2 
7. నానా 4 2 13 19 3 5 3 30 
8. సలామత్‌పూర్‌ 3 4 #12 19 2 #4 #3 ౫28 
9. ఘజాబాద్‌ 5 4 11 20 4 6 3 33 
10. గుజార్‌ ఖాన్‌ 2 4 #12 18 #3 6 2 29 
11. కృష్ణా 2 2:14 18 2 6 4 30 
12. లాఖ్‌ 2 3 10 15 2 5 ౩3 "25 
13. మాలూర్‌ 3 4 13 20 2 4 5 31 
14. మునిగుడా 2 3 +13 18 #%2 4 4 28 
15. 8) 2 2 13 17 3° 7. 4 31 


. ఆచార్య ఎన్‌.జి రంగా : ఈ సంఖ్యలు కార్మికులు వాస్తవంగా చెల్లిస్తున్న ధరలనుంచి 
సేకరించినవా లేక చిల్లర దుకాణాల Sood లభిస్తున్నట్టివా? | 
గౌ॥ డా॥ బి, అర్‌, అంబేద్కర్‌ : గౌరవ మిత్రుని కొంచెం ఆగవలసిందిగా కోరుతున్నాను. 
ఎందుకంటే తరువాతి ప్రశ్నకు (అయ్యంగార్‌ అడిగినట్టది) ఇచ్చిన జవాబులో కుటుంబ బడ్జెట్టుకు 
సంబంధించిన సమాచారం ఉంది. 
ఆచార్య ఎన్‌.జి. Son? : మామూలు కార్మికులు పట్టణాలలో ఏమైనా కొనాలంటే అవి బ్లాక్‌ 
మార్కెట్‌లోని లభిస్తున్నాయి. అటువంటి బ్లాక్‌ మార్కెట్‌ అల ల ప్రభుత్వం 
ఎటువంటి, సమాచారాన్ని సేకరించింది? 
గౌ॥ cou బి. ఆర్‌. అంబేద్కర్‌ : బ్లాక్‌ మార్కెట్‌కి సంబంధించిన సమాచారం ఏదీ ప్రభుత్వం 
దగ్గర ఉన్నట్టు లేదు. 


1062 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఆచార్య ఎన్‌.జి. రంగా : ఆ సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుందా? 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ సలహా అంత ఉచితమైనదిగా లేదని చెబుతున్నాను. 
అధ్యక్షుడు : ఆర్డర్‌. ఆర్డర్‌.. తరువాత ప్రశ్న. 


423 
* గనుల భూగర్భంలో పనిచేసిన మహిళలకు 
ప్రత్యామ్నాయ ఉద్యోగ కల్పన 

152. కుమారి మణిబెన్‌ కారా : (ఎ) గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుతారా? 
గనుల లోపల భాగాలలో వంహిళలు పనిచేయకాడదంటూ రెండవ సారి నిషేధాన్ని 
విధించేనాటివరకూ' బొగ్గు గనుల లోపలి భాగాలలో పనిచేస్తూ వచ్చిన మహిళలు ఎంతమంది? 

(బి) అట్టి మహిళలలో నిషేధం విధించిన తరువాత ఎంతమందికి ప్రత్యామ్నాయ 
ఉద్యోగాలు చూపడం జరిగింది? 

(సీ) ఆ విధంగా చూపిన ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఎటువంటివి? 

(డి) భూగర్భంలో పనిచేస్తున్నప్పుడు వారి ఆదాయానికి, ఈ ప్రత్యామ్నాయ 
ఉద్యోగాలలో లభిస్తున్న ఆదాయానికీ తేడా ఏమిటి? 

(ఇ) వేతనాలు. కాక భూగర్భంలో పనిచేస్తున్నపుడు అభించే ఎటువంటి ఇతర 
సౌకర్యాలను వారు పోగొట్టుకున్నారు? 

(ఎఫ్‌) వారు పోగొట్టుకున్న ఆదాయాలకు పరిహారం సమకూర్చడానికి ప్రభుత్వం 
ఎటువంటి చర్యలు తీసుకోదలచింది? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) సుమారు 20 వేలు. 

(బి) సరైన లెక్కలు లేవు. అయితే సుమారు 50 శాతం మందికి ప్రత్యామ్నాయ 
ఉద్యోగాలు కల్పించబడ్డాయనవచ్చు. మిగిలిన 50 శాతం మందిలోనూ సగం మంది తమ 
గ్రామాలకు వెళ్లిపోగా మిగిలిన వారిలో కొందరు గనుల దగ్గరే ఉండిపోయారు. వాళ్ళు బొగ్గును 
బళ్ళకెత్తడం వంటి కాంట్రాక్టు పనులలో వేరడానికి నిరాకరిస్తున్నారు. 


* “లజస్ధేట్‌ అసెంబ్లీ BES (సింటుల)", నంవ్రటం -4 1946. 21.3.1946. వుట : 2716 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1063 


(సి) గనుల పై భాగంలో బొగ్గును బళ్ళకు ఎక్కించటం, ఇసుకను బళ్ళకు ఎత్తడం, 
దింపడం, గనులలో పని రద్దీని తగ్గించడం. | 

(డి ఆవిధంగా ఉద్యోగాలు కల్పించిన మహిళలకు రోజుకు 10 నుంచి 12 అణాల 
వరకు ఇస్తారు. ఒక్కొక్కరికి అర్థ శేరు ఉచిత బియ్యం, 2 అణాలు బోనసు కాక భూగర్భంలో . 
పనిచేస్తున్నపుడు రోజుకు 12 నుంచి 14 అణాల వరకు ఇచ్చేవారు. 

(ఇ) భూగర్భంలోపల పనిచేసినందుకు మాత్రమే ఉచితంగా ఇచ్చే పాలు ఈ 
ప్రత్యామ్నాయ ఉద్యోగాలలో ఇవ్వరు. 

(ఎఫ్‌) 1946 ఫిబ్రవరి 25 న 466 నెం. ప్రశ్నకు ఇచ్చిన జవాబును చూడగలరు. 


అ ఢిల్లీ అద్ది కంట్రోలు ఉత్తర్వుల సవరణ 
1239. పండిత్‌ ఠాకూర్‌ దాస్‌ భార్గవ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెపుణారా? 
(ఎ) 1944, జనవరికి పూర్వం ఢిల్లీలో అద్దె కంట్రోలు నిబంధనల కింద ఇంటి 

యజమాని ఇల్లు తన సొంతానికి కావలసి వచ్చినపుడు కిరాయిదారును ఖాళీ చేయించే అధికారం . 
ఉందన్న విషయం నిజమేనా? | 

(బి) 1944, జనవరిలో ఈ నిబంధనలు సవరించిన మాట నిజమేనా? ఈ సవరణ 
కింద ఇంటి యజమాని, ఇల్లు తన సొంతానికి అవసరమైనప్పటికీ కిరాయిదారును ఖాళీ 
చేయించడానికి అశక్తుడైన మాట కూడా నిజమేనా? అయితే అటువంటి సవరణ ఎందుకు 
చేయవలసి వచ్చింది? . | | 

(సి) 1945, డిసెంబర్‌ 22 నాటి 'హిందూస్తాన్‌ టైమ్స్‌” పత్రికలో ఒక ఇంటి యజమాని 
వ్రాసిన లేఖ ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? 


(డి) ఇంటి యజమానులు తమ ఇళ్ళు తమ సొంతానికి కావలసి వచ్చినప్పుడు 
కిరాయిదార్లను ఖాళీ చేయించే అవకాశాన్ని వారికి కల్పించడం న్యాయం కాదా? 


(ఇ) పూర్వం కంటే ఇప్పుడు ఢిల్లీలో వసతి పరిస్థితి సులభ తరమయిందనీ, కాగా 


యుద్ధ కాలంలో కట్టిన తాత్కాలిక భవనాలు కూల్చివేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందనీ 
అనుకొనే మాట నిజమేనా? 


* “GSS అసెంబ్లీ BBE (సింట్రైల్‌”, నంవుటం -ANYIAG; 273.1946, ve : 2964 
స షా MN | 


1064 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) అవును. ఇంటి యజమానికి ఇల్లు నిజంగానే సొంతానికి అవసరమని రెంట్‌ 
కంట్రోలర్‌ నమ్మినప్పుడు, 1939 అద్దె కంట్రోలు నిబంధనల కింద ఏ ఏ ఇంటి యజమాని అయినా 
కిరాయిదారును ఖాళీ చేయించవచ్చు. 

(బి) అవును. 1939 అద్దె కంట్రోలు నిబంధనలలో ఉన్న “నిజంగానే” అన్న మాటను 
ఆసరాగా తీసుకుని కొందరు ఇంటి యజమానులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేవారు. 
కిరాయిదార్లను ఎక్కువ అద్దె కోసం నిర్బంధ పరిచేవారు. కిరాయిదార్లను బలవంతంగా ఖాళీ 
చేయించడం నుంచి కొందరు ఇంటి యజమానులను ఆపడం అవసరమయింది. అంతేగాక 
ఢిల్లీలో నివసిస్తున్న ఇంటి యజమానులు కిరాయి కిచ్చిన ఇల్లు తమ సొంతానికి అవసరం అనే 
వాదం విశ్వసనీయంగా ఉండడం లేదు. అందుకని అద్దె కయ నిబంధనలలో 11- ఎ కాజును 
చేర్చడం జరిగింది. 

(సి) అవును. 

(డి) కాదు. కనీసం ఢిల్లీలో గృహ వసతి పరిస్థితి సులభతరం అయ్యే వరకైనా కాదు. 

(ఇ) 'ప్రశ్నలోని మొదటి భాగానికి జవాబు 'కాదు' అని. ఏ భవనాలైనా అవి ఇంక పనికి 
రావని గానీ, తాత్కాలిక భవనాల స్థానంలో శాశ్వత భవనాలను నిర్మించవలసి ఉన్నదనీ గానీ 
ప్రభుత్వం భావించినప్పుడు మాత్రమే అటువంటి భవనాలను కూలగొట్టడం జరుగుతుంది. 

మను సుబేదార్‌ : ఒక కిరాయిదారు తన .కిరాయి-ఇంటిని మరొక చిన్న కిరాయిదారుకు 
అద్దెకిచ్చిన "సందర్భాలలో కూడా ఆ కిరాయి దారు ప్రయోజనాలను ప్రభుత్వం రక్షిస్తుందా? 

' గౌ॥డా॥ బి. ఆర్‌: అంబేద్కర్‌ : ఆ విషయం పరిశీలించవలసి ఉంది. 

ఆచార్య ఎన్‌. జి, రంగా : తాత్కాలిక ప్రభుత్వ భవనాలను కూలగొట్టడం విషయంలో 
మాకు ఆసక్తి లేదు. ఈ .కూలగొట్టడం పట్ల ఇళ్ళ. యజమానులకు గానీ, న. గానీ 
ఆసక్తి ఉందా? 


Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రశ్న అర్థం కాలేదు. 
ఆచార్య ఎన్‌.జి. రంగా : ప్రశ్నలోని 'ఇ” భాగాన్ని చూడగోరతాను. 


FED. ఆర్‌, అంబేద్కర్‌ : ప్రభుత్వం నిర్ణయించింది అని నేను చెప్పలేను. తాత్కాలిక 
భవనాలను ఇక తమకక్కరలేదని భావించి నపుడు తప్ప ప్రభుత్వం వాటిని కూలగొట్టదు. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : ఆ భవనాలు ప్రభుత్వానికి అక్కరలేనప్పుడు, గృహ వసతి లేక 
ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు వాటిని అద్దెలకు ఇవ్వడం మంచిదేమో ప్రభుత్వం 
పరిశీరిస్తున్నదా? 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1065 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ప్రభుత్వం ప్రయోజనాలకు అవి అక్కరలేనప్పుడు, వాటిని 
అద్దెకు తీసుకోవడానికి ప్రజలు సిద్ధపడినప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం సంతోషంతో 
పరిశీలిస్తుంది. | 

సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : 1944, జూన్‌ నాటి ఈ అద్దె కంట్రోలు ఆర్డినెన్సు 
ఇంకా ఎంతకాలం అమలులో ఉంటుంది? 


Fu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అత్యయిక పరిస్థితి ఎంతకాలం ఉంటుందో అంతకాలమూ 
ఇది ఉంటుందని గౌరవ మిత్రునికి తెలుసు. 


అధ్యక్షుడు : తరువాత ప్రశ్న, 


425 
* ఢిల్లీలో ఇటుకల కంట్రోలు ఉత్తరువు రద్దు 


1242. ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి 
చెపుతారా ? 


(ఎ) సవరించిన ఇటుకల ధరలను గురించి 1946, మార్చి 3 న హిందూస్తాన్‌ టైమ్స్‌ 
పత్రికలో పడిన వార్త ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? 


(బి) వీలయినంత వేగంతో వెంటనే గృహ వసతి కోసం భవనాలను నిర్మించవలసి 
ఉందనీ, అందుకు కంట్రోల్డు పరికరాలన్నింటినీ వెంటనే విడుదల చేయాలనీ తన బడ్జెట్టు 
ప్రసంగంలో ఆర్థిక సభ్యులు చేసిన ప్రకటన గౌరవ సభ్యుడి దృష్టికి వచ్చిందా? 


(సి) అయితే ఇటుకల అమ్మకాన్ని ఇంకా ఎందుకు కంట్రోలు చేస్తున్నారు? యుద్ధ 
చర్యలు ఆగిపోయి ఇంతకాలం అయిన తర్వాత కూడా ఇటుకల కొనుగోలుకు పర్మిట్లు తీసుకునే 

పద్ధతి ఇంకా ఎందుకు కొనసాగుతుంది? 

(డి) ఢిల్లీలోనూ, న్యూఢిల్లీలోనూ జనాభా విపరీతంగా పెరిగి పోయిన దృష్టా్యనూ 
అదనపు గృహ వసతి సౌకర్యం ఎంతో కావలసి ఉన్న Shay FO ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు 
నాటికి అంటే 1946 ఏప్రిల్‌ 1 నాటికి తన కింద గల అన్ని కంట్రోళ్ళనూ రద్దు చెయ్యడం 
అవసరమన్న విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తిస్తారా? 


* “ge 0I5 అసెంబ్లీ డిబేట్‌ (సింట్రైల్ల్‌”, నంవుటం -4, 1946; 27.3.1946. వుట: 2967 


1066 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. 

(బి) అవును. 

(సి, (డి) ఇటుకల ధరలను అందరి అందుబాటులోనూ ఉంచడానికి కంట్రోలు 
అవసరమనీ ప్రభుత్వం వద్ద, ఇతరుల వద్ద వున్న ఇటుకల నిలవలను ఒక పద్ధతిలో విడుదల 


చేయవలసి ఉందనీ ప్రభుత్వం భావిస్తున్నది. అయినా ఇప్పుడు ఈ విషయంలో పున:పరిశీలన 
జరుగుతున్నది. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలోనూ గృహ వసతిని కల్పించడం 
గౌరవ సభ్యుల బాధ్యత కాదా? అయినప్పుడు అటువంటి విధానాన్ని కెంద్ర పాలితాలైన ఇతర 
పట్టణాలకు కూడా వర్తింపచేసే విషయాన్ని పరిశిలిస్తారా? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ మిత్రుడు చెప్పిన దానినంతటినీ మనస్సులో 
ఉంచుకుంటాను. 


మను సుబేదార్‌ : బొంబాయి నగరంలో కంట్రోళ్ళు అన్నింటిని రద్దు చేసిన దృష్ట్యా 
మొత్తం భారతదేశం అంతటిలోనూ అటువంటి పని ఎందుకు చేయకూడదో ప్రభుత్వం 
పరిశీలిస్తుందా? ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆ కం ట్రోళ్ళను ఎందుకు రద్దు చేయరు? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : పరిశీలన జరుపుతాను. 


426 
* ఢిల్లీ కరోల్‌బాగ్‌లో సేకరించిన గృహాలు 


1258. అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : గౌరవ కార్మిక సభ్యులు దయచేసి చెబుతారా? 


(ఎ) ఢిల్లీ కరోల్‌బాగ్‌లో ఈ కింద పేర్కొన్న గృహాలు ప్రభుత్వోద్యోగుల కోసం ప్రభుత్వం 
సేకరించిందనేది నిజమేనా? అయితే అవి రమారమి 6 మాసాలుగా ఖాళీగా పడి వున్నాయనేది 
కూడా నిజమేనా? 


* “a8 IS అసెంభీ BBS (సింటుల్‌)”, నంవ్రటుం -4, 1946. 27.3.1946. వుట : 2977 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 


ee స ఉమ స ఇ 


(న సన సన సమ సన (వ ఫా న rt హానీ 
స FN DYN F WN KF DS 


15- ఎ/39 
15- 0/9 
15- 2/9 
6/73 
6/73 
24-25 
నెం. 19 
53/7 

15- 0/2 -3-4 
బిర్లా బిల్లింగ్‌ 
Do బిల్లింగ్‌ 
6/75-76 
642 
25310 
15- 0/39 
15- 0/39 
6/75-76 
గణేశ్‌ భవన్‌ 
6/64 


మొదటి అంతస్తు - 1 
గ్రౌండ్‌ ఫ్లోర్‌ - 1 
గ్రౌండ్‌ఫ్లోర్‌ - Il 
మొదటి అంతస్తు - 11 
గ్రౌండ్‌ ఫోర్‌ - 1 
మొదటి అంతస్తు 

Dor ఫ్లాట్‌ 

గ్రౌండ్‌ ఫ్లోర్‌ - | 

గ్రౌండ్‌ ఫ్లోర్‌ - I 

గ్రౌండ్‌ ఫ్లోర్‌ - I 
గ్రౌండ్‌ ఫోర్‌ -1 
మొదటి అంతస్తు - VI 
బి.డి. 

ఎమ్‌సి. 

గ్రౌండ్‌ ఫ్లోర్‌ - I 
గ్రౌండ్‌ ఫ్లోర్‌ - I 
మొదటి అంతస్తు - V 


1067 


(బి) ఈ ఇళ్ళల్లో చాలాభాగం ఆయా ఉద్యోగులకు కేటాయించబడుతూ వచ్చాయనీ, 


అయితే వారు వాటిలో ప్రవేశించడానికి నిరాకరిస్తూ వచ్చారనీ, అందుకు కారణాలు ఆ 
గృహాలలో గుప్తత నివాస యోగ్య సౌకర్యాలూ GSAS అనడం నిజమేనా? 


గౌ॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : 
(ఎ) సేకరించిన ఇళ్ళ స్థితి గతులను గురించిన నివేదిక సభ ముందు ఉంచడమైంది. 
(బి) సభ ముందు ఉంచిన నివేదిక తెలుపుతున్న ప్రకారం ఇందులో కొన్ని గృహాలు 


బాగాలేవని ప్రజలు అనటం వల్ల వాటిలో నివసించడానికి ఉద్యోగులు ఇష్టపడలేదు. అందువల్ల 
అవి కొంతకాలం పాటు ఖాళీగానే పడి వున్నై. 


1070 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మార్చి 14 న తిరిగి కేటాయింపు 


చేశారు. 

10. బిర్లాఫ్లాట్‌బి. ఎఫ్‌.- 1 31 జనవరి 1946 దీని కేటాయింపు పొందిన 
(బిర్లా ఫ్లాట్‌ నెం.11 ఆఫీసరు పరస్పర అంగీకారంతో 
ప్రాతినిధ్యం) నెం. 22 ఫ్లాట్‌లో వుంటున్నాడు. 

తన ఫ్లాట్‌కు మారవలసిందిగా 


ఆయన్ని కోరడం జరిగింది. 
11. Oo rsa. ఎఫ్‌.! 31 జనవరి 1946 ఈ ఫ్లాట్‌ను 164 నెం 


(బిర్లా ఫాట్‌ నం.7 కుటీరంలో వుంటున్న వ్యక్తికి 

ప్రాతినిధ్యం) కేటాయించారు. వెంటనే 
ఇందులోకి మారవలసిందిగా 
కోరడమైంది. 


12. _675-76ఎఫ్‌.ఎఫ్‌.-/1 20 జనవరి 1946 ఈ ఇంట్లో వుంటున్న వ్యక్తి 
రాజీనామా కారణంగా 1946 
జనవరి 20 న ఖాళీ చేశారు. 
దాన్ని తిరిగి 1946 మార్చి 4న 
కేటాయించారు. 

13. బిడి./642. జనవరి 1946 1946 జనవరిలో 
అంతకుముందు వారు ఖాళీ 
చేశారు. ఈ గృహం తిరిగి 
ఇచ్చేస్తారు. 

14. .25310- ఎమ్‌సి. 18 ఆగస్టు 1945 ఈ ఇల్లు ఉద్యోగులకు 1945 
(2531 ఎం.సి. అని జూన్‌ 26 న, ఆగస్టు 15 న, 
ఉండాలి) సెప్టెంబరు 13 న, అక్టోబరు 

19న, నవంబరు 26న, 
డిసెంబర్‌ 21న 
కేటాయించబడూతూ వచ్చింది. 
అందరూ దానిని నిరాకరించారు. 
1946 మార్చి 15 న దీనిని 
వదిలి వేశారు. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | 1071 


15. 15-ఎ/39,జి.ఎఫ్‌.-1 3281945 Ss రెండిళ్ళనూ కూడా 
అప్రశస్తమైనట్టవిగా భావించడం 
వల్ల ఎవరూ వీటిని తీసుకోలేదు. 

16. 15- ఎ/39. బి. ఎఫ్‌.-1 9 ఆగస్టు 1944 ౩వ 1946 మార్చి 8 న వదిలి 

వేయబడినాయి. 

17. గణేష్‌ భవన్‌ 28 ఫిబ్రవరి 1946 దీనిని కేటాయించిన ఉద్యోగి 
(రమేశ్‌ భవన్‌ అని ప్రభుత్వ గృహ వసతికి 
ఉండాలి) | అనర్హుడని ప్రకటించడం వల్ల 

ఇది ఖాళి అయింది. దీనిని 
. 1946 మార్చి 4 న తిరిగి 
కేటాయించడం జరిగింది. 

18. 6/64 28 ఫిబ్రవరి 1946 -ఈ గృహం కేటాయింపుదారుకు | 

1946 మార్చి 4 నుంచి BPS 
చోట కేటాయించడం జరిగింది. 


427 
* ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని అర్జీదారుల ఇళ్ళు 


1259. అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : 

(ఎ) ఢిల్లీలో గృహ వసతి కొరతగా వున్న ఈ పరిస్థితుల్లో కరోల్‌బాగ్‌ (ఢిల్లీ)లో 
అర్జీదారులకు కేటాయించిన ఇళ్ళను వారు స్వయంగా ఉపయోగించుకోకుండా ఇతరులకు 
ఎక్కువ అద్దెకు ఇస్తున్న ఎన్నో కేసుల గురించి ప్రభుత్వానికి తెలుసా అనేది గౌరవనీయ కార్మిక 
సభ్యులు తెలియజేస్తారా? 

(బి) ఎస్టేట్‌ ఆఫీసు నిర్వహించిన విచారణలో కరోల్‌బాగ్‌లోని 6/73 నెంబరు ఇంట్లో 
నాలుగు ఫ్లాట్‌లలో మూడింటిని అద్దెకు ఇచ్చినట్లు BOS విషయం కూడా ప్రభుత్వానికి తెలుసా? 

=. (సి కరోల్‌బాగ్‌లోని ఖాళీగా వున్న ఇళ్ళల్లో ఎక్కువ భాగం సెంట్రల్‌ SHE వర్క్స్‌ శాఖ 
స్థానిక ఉద్యోగులు స్వప్రయోజనాలకోసం ఉపయోగిస్తున్నారన్నది వాస్తవమేగా? 


x “లెజిస్టేట క్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రైల్స్‌”, నంవ్రుటం -4, 1946; 29.3.1946. వుట. 1259 


1072 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(డి) -ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారు పై ప్రశ్నలోని ' ఎ' భాగంలో 
పేర్కొన్న ఇళ్ళ లీజును, ఆ ఇళ్ళను తిరిగి అక్రమంగా అద్దెకు ఇవ్వటం, దుర్వినియోగ పరచటాన్ని 
నివారించేందుకు వాటిని అవసరం ఉన్న సాధారణ ప్రజానీకానికి, వారిలో అధికసంఖ్యలో ప్రభుత్వ 
గృహ వసతికై వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రభుత్వోద్యోగులకు, అందుబాటులోకి తెచ్చేందుకు ఆ 
ఇళ్ళ లిజును రద్దు చేయడం మంచిదేమోనన్న విషయాన్ని పరిశీలించే ఆలోచన ఉందా? 


Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) లేదు. 

(బి) కరోల్‌బాగ్‌లో 6/73 నెం. ఇంట్లో రెండు ఫ్లాట్లు వారు అద్దెకు ఇచ్చుకున్న మాట 
వాస్తవమే. కానీ ఈ ఒక్క అభియోగాన్ని బట్టి అద్దెకు ఇవ్వడం అనేది ఎక్కువగా జరుగుతూ 
ఉన్నదని నిర్ణయించడానికి వీల్లేదు. 

(సి కాదు. 

“(ఉ) ఇప్పటికే ప్రభుత్వం కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని కొ న్ని ఇళ్ళను స్వాధీనపరచుకున్నది. 
వారికి అవసరం లేని, వారు ఉపయోగించని ఇళ్ళు కూడా స్వాధీన పరచుకునే అంశం ప్రభుత్వ 
పరిశీలనలో ఉండనే ఉంది. 


428 
* భారతీయ గనుల పాఠశాలలో సమ్మె ' 


1265. శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్‌ : 

(ఎ) భారతీయ గనుల పాఠశాలలో సమ్మె ఏదైనా జరిగిందా అనేది గౌరవనీయ 
కార్మికసభ్యులు దయచేసి తెలియజేస్తారా? 

(బి) ఆ సమ్మె ముగిసిందా? 

(సి) గౌరవనీయ సభ్యుల కోసం ఈ. మధ్య విద్యార్థి ప్రతినిధులు నిరీక్షించిన విషయం 
వాస్తవమేనా? | 

(డి) బొగ్గు గనుల నిబంధనలు భారత గనుల పాఠశాలల పట్టభద్రులను బొగ్గు గనుల్లో 
బాధ్యతాయుత స్థానాలకు అనుమతించకపోవడం వాస్తవమేనా? 


* లజిసీటేట్‌ అసింబీ డిబేట్‌ (సెంట్రల్‌). నంవ్రుటం -4, 1946; 29.3.1946. He: 2981 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1073 


(ఇ) బారతీయ గనుల పాఠశాలలో డిప్లొమా దారునికి బొగ్గు గనులలో ఒక సంవత్సరం 
పని చేసిన అనుభవం ఉన్నట్లయితే, ఆ డిప్లామాను ద్వితీయ Bed మైన్‌ మేనేజర్‌ సర్టిఫికెట్‌తో 
సమానం చేస్తూ. బొగ్గు గనుల నిబంధనలను సవరించడానికి ప్రభుత్వం ఆమోదిస్తుందా? 
లేనట్టయితే ఎందుకని? 


(ఎఫ్‌) విద్యార్థుల ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యల్ని 
ప్రతివాదిస్తోంది? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) అవును. 
(బి) అవును. 
(సి) అవును, 
(డి) అవును. భారతీయ గనుల పాఠశాల సర్టిఫికెట్‌ లేదా డిప్లామా ఉన్నవారు బొగ్గు 


గనుల్లో బాధ్యతాయుతమైన పదవులను పొందటానికి ముందే ద్వితయ శ్రేణి లేదా ప్రథమ 
శ్రేణి మేనేజర్‌ సర్టిఫికేట్‌ పొంది ఉండాలి. 


(ఇ), (ఎఫ్‌) ఈ అంశం పరిశీలనలో ఉంది. గనుల పాఠశాల డిప్లామా నియమ 
నిబంధనలకు కొంత హోదా కల్పించడానికి వీలుగా గనుల చట్టం పరిధిలోని . నియమాలను 
సవరించడానికి ఎంతవరకు వీలవుతుందో ప్రభుత్వం పరికీలిస్తున్నది. కానీ ఈ డిప్లామాను 
ద్వితీయ శ్రేణి మైన్స్‌ మేనేజర్‌ సర్టిఫికెట్‌తో సమానం చేయడం సాధ్యమవుతుందని వారు 
భావించటం లేదు. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : సర్టిఫికెట్టకూ, GISTs కూడా ప్రభుత్వమే బాధ్యత 
వహిస్తున్నపుడు సర్టిఫికెట్‌ పొందిన వారికి ఉందనుకుంటున్న శిక్షణను సామర్థ్యాన్ని డిప్లామా 
దారునికి కూడా ఇవ్వటానికి ప్రభుత్వానికి గల ఆటంకమేమిటి? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఈ విషయాన్ని పరిశీలించినపుడు కొన్ని లోపాలు 
గమనించాను. వాటిని సరిదిద్దేందుకు చర్య తీసుకుంటున్నాను. 


1074 | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు, - ప్రసంగాలు 


429 
* అమెరికా సైనిక ప్రారాలయం, న్యూఢిల్లీ 


1268. శ్రీ ఎస్‌.టి. ఆదిత్యన్‌ : (ఎ) న్యూఢిల్లీలోని అమెరికా సైనిక ప్రార్థనాలయాన్ని 
లౌకిక ప్రయోజనాలకు బదలాయించాలని ప్రతిపాదించటం వాస్తవమో కాదో గౌరవనీయ కార్మిక 
సభ్యులు దయచేసి చెప్తారా? 

(బి) ఈ ప్రార్థనాలయ స్థలాన్ని కొనడానికి వచ్చిన వారి పేర్గమిటి? 

(సి) చర్చిని క్రైస్తవ పద్ధతిలో ముత ప్రార్థనలకు తప్ప వేరే ఇతర లక్ష్యాలకు 
ఉపయోగించటం అధిక సంఖ్యాక కైస్తవుల మతపరమైన విషయాలతో వ్యవహారమని ప్రభుత్వానికి 
తెలుసా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌: 

(ఎ) ఈ విషయం పరిశీలనలో ఉంది. 

(బి) ఈ ప్రార్థనాలయాన్ని కొనడానికి ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. 

(స) ఆ ప్రార్థనాలయాన్ని క్రైస్తవ తరహా మత ప్రార్థనకు మించి మరే ఇతర 
ప్రయోజనాలకు అప్పగించలేదు. అందువల్ల అధిక సంఖ్యాక కైస్తవుల మత భావాలు గాయపడే 
అవకాశం లేదని తెలుస్తున్నది. 


430 
తి భారతదేశంలో థోరియం, యురేనియం నిక్షేపాలు 


1276. శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : భారతదేశంలో థోరియం, యురేనియం నిక్షేపాలు 
ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే ఏమాత్రం ఉన్నాయి? ఉన్న వనరులను వెలికి తీయడానికి వాటిని 


సరిగ్గా ఉపయోగించడానికి తీసుకున్న చర్యలేమిటి? గౌరవనియ కార్మిక సభ్యులు దయచేసి 
వివరిస్తారా? 


Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్థికంగా ఉపకరించే నిక్షేపాలు ఇంతవరకూ లభించలేదు. 
మొనజైట్‌ ఖనిజం (థోరియం లభ్యమయ్యే ముడి ఖనిజాల్లో ఒకటి) మాత్రం దక్షిణ భారతదేశంలో 
సముద్ర తీరంలో ముఖ్యంగా ట్రావన్‌కూర్‌ తీర ప్రాంతంలో లభ్యమవుతోంది. 


¥ లజిస్టీటేబ్‌ అసెంభీ డిబేట్‌ (సింట్రల్ల్‌”, నంవ్రుటం -4, 1946; 27.3.1946. వుట. 2985 
(బ్ర “లజిస్టే ట్‌ అసెంబ్లీ BH (సింట్రల్‌”, నంవ్రుటం -4 1946; 27.3.1946. వుట : 2987 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు = జవాబులు 1075 


431 
* ట్రైపురైటర్ల దిగువుతి 
1279. శ్రీ మను సుబేదార్‌ : ; 


(ఎ) 1940 ఏప్రిల్‌ ఒకటవ BAxood ఎన్ని టైపురైటింగు యంత్రాల్ని దిగుమతి 
చేసుకున్నదో గౌరవనీయ కార్మిక సభ్యులు తెలియజేస్తారా? 


(బి) పౌర జనాభాకు ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాతిపదికన ఇవి ఎన్ని విడుదల చేశారు? 

(సి) భారతదేశంలో ఈ యంత్రాల కొరత ఉన్న విషయం, వ్యాపార సంస్థలు చాలా 
అసౌకర్యానికి గురి అయిన విషయం వాస్తవమేనా? 

(డి) ఈ యంత్రాలు ఎక్కువగా లభింపజేయడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? 
(ఇ) హైదరీ కమీషన్‌ సంప్రదించిన ప్రకరణాల్లో ఒక దాంట్లో ఇది చోటు 
చేసుకుంటుందా? 

(ఎఫ్‌) ప్రస్తుత టైపు రైటర్‌ యంత్రాల అందుబాటులోని సాధారణ పరిస్థితి ఏమిటి? 
వచ్చే పన్నెండు నెలల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటి? 

Tu డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : 

(ఎ) 1945 డిసెంబర్‌ వరకు దాదాపు 76000. 


(బి) 1940 ఏఫప్రిల్‌నుండి 1943 అక్టోబర్‌ వరకు సమాచారం లభ్యం కాలేదు. 1943 
అక్షోబర్‌ నుండి 1945 చివరి నాటికి సుమారు 2950. అవసరాలను ప్రాతిపదికగా తీసుకుని 
విడుదల చేయడం జరిగింది. ఇవి వాణిజ్య పారిశ్రామిక సంస్థలకు, పౌఠ ప్రయోజనాలకు, 
విద్యా సంస్థలకు ప్రత్యేక వృత్తి దారులకు, వ్యాపారస్థులకు, యుద్ధ పరిశ్రమలు లేదా యుద్దానికి 
సంబంధించిన పనులకు వాటి ఏజన్సీలకు విడుదల చేశారు. = 

(సి) అవును. భారతదేశంలో టైపు రైటర్ల కొరత ఎక్కువగానే ఉంది. 

@) యుద్ధానంతరం, యుద్ధం ముందు య ప్రజా హు! 


amr sm ms ee, లలా నా Fh వ హా 


ష్‌ “అజిస్టేటట్‌ అసెంబ్లీ డిబేట్‌ (3 సెంట్రల్‌)” 'నంవ్రుటం 4 1 946; 29.3 1 1946. వ్రు: 2988 


1076 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇ ల 


టైపురైటర్లు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవలసిన ఆవశ్యకతను తెలిపింది. 
ఈ సంస్థలు అమెరికాలోని తమ ప్రిన్సిపాళ్ళ (నిర్దేశించి పని నెరవేర్చే వారి) సామర్థ్యాన్ని 
తెలుసుకున్న తర్వాత అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల సహాయం కోరవచ్చునని కూడా 
ఆహ్వానించటం జరిగింది. టైపు రైటర్ల దిగుమతి లైసెన్సులు చాలా మంజూరయ్యాయి. కేవలం 
1945 జులై నుండి డిసెంబర్‌ వరకే అమెరికా నుండి 11,717 టైపు GOS దిగుమతి 
చేసుకోవడానికి లైసెన్సులు ఇవ్వటం జరిగింది. గత ఆగస్టు నెలలో భారతదేశంలో టైపు రైటర్ల 
తీవ్ర కొరత గురించి అమెరికా అధికారులకు తెలియజీశాము. 1946 జూన్‌ ఆఖరునాటికి కనీసం 


15000 టైపు రైటర్లు భారతదేశానికి నౌకా రవాణాలో విడుదల చేయడానికి అధిక ప్రాధాన్యత 
నీయవలసిందిగా కోరాము. | 


(ఇ) లేదు. 


(ఎఫ్‌) భారతదేశానికి సంవత్సరానికి కనీసం 15,500 టైవు రైటర్లు అవసరమై ఉండగా 
1945 సెప్టెంబర్‌ నుండి 1946 ఫిబ్రవరి వరకు ఆరు నెలల్లో 4,400 టైపు రైటర్లు ( ఆఫీసు 
పనిలో నిత్యం ఉపయోగించడానికి ఉపయోగపడని స్విట్టర్లాండ్‌ హెర్మ్స్‌ బేబీ టైపు రైటర్లు మినహా) 
దిగుమతి అయ్యాయి. ప్రస్తుత పరిస్థితి సంతృప్తికరంగా లేదు గానీ వచ్చే పన్నెండు నెలల్లో కొంత 
మెరుగుదలను ఆశించవచ్చు. 
432 


‘3 న్యూఢిల్లీ, కేంద్ర ఏ.డబ్లు.డ ఉద్యానవన బభాగం 
ఇబ్బన కాంట్రాక్టు పనులు 


1381. శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌, జాఫర్‌: 1943 నవంబర్‌ 1వ తేదీ నుండి 1946 ఫిభ్రవరి 
28 వ తేదీ వరకు ప్రస్తుత ఉద్యానవన నిర్వహణల సూపరింటెండెంట్‌ న్యూఢిల్లీ కేంద్ర పి. 
డబ్బ్యుడి. ఉద్యానవన విభాగంలోని (1) టెండర్లు, (ii) వర్క్‌ ఆర్డర్లు విడివిడిగా ముస్లిం, హిందూ 
షెడ్యూల్డు కులాల కాంట్రాక్టర్లకు ఎంతెంత మొతాలకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం జరిగిందో బేరీజు 
నివేదికను గౌరవనీయ కార్మిక సభ్యులు సభాముఖంగా ఉంచుతారా? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అడిగిన సమాచారం సిద్ధంగా లేదు. దీనివలన వచ్చే 
ఫలితాల కంటే దాని కోసం వెచ్చించాల్సిన కాలం, శ్రమ ఎక్కువగా ఉంటాయి. 


* లెజిస్టీటేట్‌ అసెంబ్లీ BES (సింట్రల్‌”, . నంవ్రుటం -4, 1946; 29.3.1946. వుట : 3133 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1077 


శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : సమాచారం సిద్ధంగా లేకపోవడానికి కారణాలేమిటి? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ మిత్రుడు కోరిన విధంగా సమాచారం సిద్ధంగా 
లేదు. = | 


ఆచార్య ఎన్‌.జి. రంగా : పెడ్ర్యూల్లు కులాల కాంట్రాక్టర్లు వారి వాటా వారు పొందటానికి 
ప్రత్యేక అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు ఏమైనా జరిగాయో? 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నిబంధనలకు లోబడి వారి వాటా వారు పొందగలరు. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : చాలా పేదవారు అయినందున పెడ్యూల్లు కులాల నుండి చాలా 
తక్కువ మంది మాత్రమే వున్నారు. a 


433 
1382. శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : 


(ఎ) ముగ్గురు బి.ఎస్‌సి డిగ్రీ గల ముస్లింలు 1945 ఫిబ్రవరి 28 న, 1945 మార్చి 
19న, 1945 మే 23 న కేంద్ర పి.డబ్బు. ae ఉద్యానవన సహాయకులుగా నియమితులైనవ్పటికి 
1945 నవంబర్‌ 28 వరకు సంబంధిత విభాగాల్స్‌ వారికి బాధ్యత అప్పగించకపోవడమన్నది 


వంపు అయితే' దాని గురించి గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి వీవరణ ప్రార? 


(బి) ఈ మధ్యకాలంలో వారికి ఏ బాధ్యతలు అవ్పగించోరు? " 


(సి) వారినుంచి ఏ పని ఆశిరిహరో అది లేనప్పుడు అయిదు So రూపాయలు 
ప్రజా ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసినట్లు? దీనికి ఎవరు బాధ్యులు. దీనికి అరల 
వారిపై ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకుంటున్నది? 

. గౌ॥ డా॥ బి. ఆర్‌ అంబేద్కర్‌ : (ఎ) అవును. (బి), (సి) వారు. కళాశాలల నుండి 
అప్పుడే బయటికి వచ్చిన కొత్తవారైనందున పనిలో ఆచరణాత్మక అనుభవం లేనందున వారికి 
సంబంధిత సెక్షన్ల బాధ్యత అప్పగించే ముందు ప్రాబేపనర్లు (అభ్యాసకులు)గా ప్రాథమిక శిక్షణ 


ఇవ్వటం జరిగింది. 


PEL nce Yo 


* 098455 అసెంబ్లీ BES, (సింట్రల)”, నంవుటుం -4 1946: 29.3.1946. వుట + 3133 


1078 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు | 


434 
* ఉద్యానవన విభాగంలో చౌదరీలు, సహాయక చౌదరీల 
చెతనాలు - ఇంక్రిమెంట్లు 
1383. శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఉద్యానవన విభాగం చౌదరీలు, సహాయక 
చౌదరీల వేతనాలు ఇంక్రిమెంట్లు గురించి గౌరవనీయ సభ్యులు తెలియజేస్తారా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : వేతనాలు ఇంక్రిమెంట్లు -ఈ కింది విధంగా ఉన్నాయి. 
చౌదఠీలు : రూ. 20-1-35-2-55 (పాతవారికి) 

రూ. 25-1-45 (కొత్తవారికి) 
సహాయక చౌదరీలు : రూ. 20-1/2-30 (పాత వారికి, కొత్తవారికి) 
ఆచార్య ఎన్‌,జి. రంగా : చౌదరీ చేసే పని ఏమిటి? 


Tu డా॥ బి, ఆర్‌, అంబేద్కర్‌ । ఒక రకంగా ప్రధాన మాలి. 


శ్రీ మను సుబేథార్‌ ; ప్రస్తుత జీవన పరిస్థితుల్లో ఒక మాలి నెలకు 20 రూపాయలతో 
జీవిస్తాడని ప్రభుత్వం భావిస్తోంధ్రా? 
గౌ॥ co బి, ఆర్‌, అలబేద్కర్‌ ; వారికి కరువు భత్యం కూడా ఉంటుంది. 
శ్రీ మను సుబేదార్‌ | ఎంత ఉంటుంది? 14 లూపాయలా? 8 రూపాయలా? ఎంత? 
గౌ డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ + దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర లేదు. 


శ్రీ మను సుబేధార్‌ ; పారిశ్రామిక వర్గ ప్రభుత్వోద్యోగులు నిజంగా తమకు లభిస్తున్న 
జీతంతో జీవించగలరా లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా? 


ఆచార్య ఎన్‌,జి. రంగా : మాలీలకు ఎంత జీతం ఇస్తున్నారు? 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ; నాకు నోటీసు కావాలి. 


* లెజిసీటర్‌ అసెంబ్లీ ABS (సింటుల్ల)”, నంవ్రుటం -4 1946; 29.3.1946. వుట. 3134 


కేంద్ర శాసన సభా చర్చలు ; ప్రశ్నలు - జవాబులు 1079 


* కేంద్ర సి.డబ్బు.డి లో ఉద్యానవన నిర్వహణల 
సూపరింటెండెంట్‌ చెసిన నియామకాలు 
384. శ్రీ అహ్మద్‌ ఇ, హెచ్‌. జాఫర్‌ : గౌరవనీయ కార్మిక సభ్యులు 1943 నవంబర్‌ 
1వ తేదీ నుండి 1946 ఫిబ్రవరి 28 వ తేదీ వరకు న్యూఢిల్లీలోని కేంద్ర పి.డబ్ల్యుడి ఉద్యానవన 
నిర్వహణల ప్రస్తుత సూపరింటెండెంట్‌ చేసిన నియామకాల్లో కమ్యూనిటీ పరంగా అంటే 
ఎంతమంది హిందువులు, ముస్లిములు ఇతర అల్ప సంఖ్యాక వర్గాల వారు, షెడ్యూల్డు కులాల 


వారు గుమాస్తాలుగా, చౌదరీలుగా, సహాయక చౌదరీలుగా, లారీ డ్రైవర్లుగా, ఫిట్టర్లుగా, టైమ్‌ 
కీపర్లుగా, మెకానిక్‌లుగా నియమితులయ్యారో తెలియజేస్తారా? 


గౌ॥ డా॥ బి, ఆర్‌. అంబేద్కర్‌ : సభ ముందు ఒక నివేదిక ఉంది. 


1943 నవంబర్‌ 1వ తేదీ నుండి 1946 ఫిబ్రవరి 28 వ తేదీ వరకు న్యూఢిల్లీ ఉద్యానవన 
నా సూపరింటెండెంట్‌ నియమించిన వ్యక్తుల ~~ చూపే నివేదిక, 


హిందువులు ముస్లింలు పెడ్యూల్టు అల్పసంఖ్యాక 


కులాలవారు వర్గాలవారు 
చౌద్రరీలు స్తు 1 = = 
సహాయ Tadeo 1 == = = 
లారీ డ్రైవర్లు 22 = అ జ 
ఫిట్టర్లు 2 1 =~ ఆకా 
టైమ్‌ కీఫర్లు మ 1 = -- 
మెకానిక్‌లు 1 a = _ 


* లజిసేటవ్‌ అసెంబ్లీ BBS (సింద్రుల)”; నంవ్రుటం -4, 1946; 29.3.1946. 5:319S 


1080 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


436 


= కార్మిక శాఖలో ముస్దం అధికారులు 
1385. శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : 


(ఎ) గౌరవనీయ కార్మిక సభ్యులు కార్మిక శాఖలోని క సంయుక్త కార్యదర్శి, 
ఉప కార్యదర్శి ముగ్గురూ హిందువులేనన్నది వాస్తవమేనా అనేది తెలియజేస్తారా? ఆ శాఖలో 
సిబ్బంది ఇన్‌ఛార్జిగా ఒక ముస్లింను నియమించడానికి ప్రతిపాదిస్తారా? లేదంటే... ఎందుకని? 
తెలియజేస్తారా? 

(బి) గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో ఎంతమంది సహాయకులను 
సబ్‌ డివిజన్‌ అధికారులుగా ప్రమోట్‌ చేశారు? వారిలో ముస్లింలు ఎవరైనా ఉన్నారా? ఉంటే 
ఎంతమంది? ఏ నిప్పత్తిలో? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) కాదు. కార్యదర్శి యూరోపియన్‌. సంయుక్త కార్యదర్శి, ఉప కార్యదర్శి ఇద్దరు 
ముస్లింలు. ఈ ఇద్దరు అధికారులు సిబ్బందికి సంబంధించిన విషయాలు చూసుకుంటారు. 
మీ ప్రశ్నలోని తరువాతి భాగానికి అవకాశం లేదు. 


= (ల) గత ఐదు సంవత్సరాల్లో 385 మంది సహాయకులు సబ్‌డివిజనల్‌ అధికారులుగా 
క SBE COLE. వారిలో 56 మంది అంటే 14.5. శాతం ముస్లింలు. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : ఈ శాఖలో గత చాలా సంవత్సరాలుగా భారతీయ కార్యదర్శి 
లేని _ దృష్ట్యా-ఈ శాఖకు భారతీయ కార్యదర్శి నియామకం గురించి గౌరవనీయ సభ్యులు 
ఎప్పుడు ఆలోచిస్తారు? 


Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది సెలక్షన్‌ ( ఎంపిక) కమిటీకి సంబంధించిన విషయం 
ఆచార్య ఎన్‌.జి. రంగా : శాఖల కార్యదర్శులను ఎవరు ఎంపిక చేస్తారు? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాకు నోటీసు కావాలి. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : ఈ సమస్యతో వ్యవహరించే ఒక ఎంపిక కమిటీ ఉందా? 


* “౭జిస్టేట్‌ అసెంబ్లీ డిబేట్య్‌ (సింట్రుల్‌”; నంన్రుటుం -4 1946; 29.3.1944 వుట : 3135 
/ 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1081 
Pu cou బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ విషయాన్ని పరిశీలించాల్సిన ఎంపిక కమిటీ ఒకటి 
ఉంది. అది ఆమోదించిన పట్టిక నుంచే నియామకాలుంటాయి.. 


శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : అంటే ఈ నియామకాల్లో గౌరవనీయ సభ్యుల ప్రమేయం = 
ఏమీ ఉండదనా? 


Tu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అక్కడ ఖాళీలు ఉండనంత వరకు అని కచ్చితంగా 
చెప్పగలను. 


437 — 

* ప్రభుత్వ గృహ వసతి కేటాయింపునకు సంబంధించి 
కొంతమంది అధికారుల సీనియారిటీ విషయం 
1389. ఎం. అనంతశయనం అయ్యంగార్‌ : 


(ఎ) ఎమర్జన్సీ కాలంలో కార్యాలయ వసతి లేక కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, 
సచివాలయం, తత్సంబంధ కార్యాలయాలు ఢిల్లీ, సిమాల నుండి బయటి ప్రాంతాలకు తరలించిన 


విషయం వాస్తవమే అయితే దాని గురించి గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి వివరణ 
ఇస్తారా? 


(బి) ఢిల్లీ / సిమ్లాల్లో పనిచేసిన వారు కొంతకాలం వేరే చోట పనిచేసి తిరిగి ఢిల్లీ 
వచ్చినప్పుడు వారికి ఢిల్లీలో ప్రభుత్వ గృహవసతి కల్పించడంలో వారు బయట పనిచేసిన కాలాన్ని 
వారి సీనియారిటీలో పరిగణించడం లేదనేది నిజమేనా? 


(సి) కలకత్తాలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి గృహ వసతి కల్పించేందుకు వారి 
సర్వీసును పరిగణనలోకి తీసుకోవడం జరిగిందనేది వాస్తవమేనా? 
(డి) అదే వాస్తవమెతే గృహ వసతి ఏర్పాటు చేయడంలో సచివాలయ సిబ్బందికి, 


దానికి సంబంధించిన కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి మధ్య ఈ రకమైన వివక్ష ఎందుకు 
చూపిస్తున్నారు? 


* లెజిఫేటేట్‌ woh డీబేట్ట్‌ (సింట్రుల్ల్‌”, నంవుటం -4, 1946; 29.3.1946. వుట : 3140 


1082 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


య | 


(ఇ) వీరందరు రాజ్య సంక్షేమ రీత్యా కార్మిక శాఖకు లోబడి పనిచేయవలసి ఉంది. 
ఈ సందర్భంలో గృహ వసతి ఏర్పాటు విషయంలో వీరు తాము చేయని నేరానికి గురి కావలసి 
వస్తున్నదన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? 

( ఎఫ్‌) ప్రభుత్వం వారు ఈ వ్యక్తుల విషయంలో వారికి తాత్కాలికంగా నిలిపివేసిన 
వసతులను పునరుద్ధరింపచేయాల్సిన అవసరాన్ని పరిశీలించి వారు ఢిల్లీ, సిమ్లాల్లో తమతమ 
పదవుల్లో చేరిన తేదీని బట్టి వారికి గృహ వసతి కల్పించే ఆలోచన ఉందా? 

Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) అవును, 

(బి) యదార్థ పరిస్థితి ఇలా ఉంది : కొంతమంది ఉద్యోగులకు వారు ఢిల్లీలో లేని 
సమయంలో ప్రభుత్వ గృహం వారి పేరు మీదనే ఉంది. వారు ఢిల్లీ బయుట ఉన్న కాలం ఒక 
సంవత్సరానికి మించకుండా ఉన్నట్లయితే ఆ సర్వీసును పాత సర్వీసులో జోడించడం జరిగింది. 
ఆ తర్వాత ఈ కాల పరిమితిని ఆరు నెలల గరెష్ట కాలానికి తగ్గించారు. 

(సి) అవును. కలకత్తాలో సచివాలయ శాఖలో నియమితులైన ఉద్యోగులు 1945 ఏప్రిల్‌ 
1వ తేదీకి ముందు ఢిల్లీ / సిమ్లా సచివాలయ శాఖ నుంచి కలకత్తా సచివాలయం శాఖకు 
బదిలీ అయినట్టే వారే. 

(డి) కలకత్తా సచివాలయం విషయంలో తప్ప, సచివాలయ సిబ్బందికి దాని అనుబంధ 
కార్యాలయాలకు మధ్య ఏ విధమైన వివక్షను చూపలేదు. భారత ప్రభుత్వ శాఖ సచివాలయం 
" బ్రాంచి కలకత్తాలో ఉన్నందున ప్రధాన కార్యాలయానికి, సచివాలయ శాఖలకు మధ్య సాధారణంగా 
బదిలీలు జరుగుతూనే ఉంటాయి. కొత్త నిబంధనలను జారీచేయడంతో, 1945 ఏప్రిల్‌ 1 నుండి 
ఈ అవకాశాన్ని రద్దు చేయడం జరిగింది. అందువల్ల ఢిల్లీలో గృహ వసతి కేటాయింపుకు ఈ 
తేదీ తర్వాత బదిలీ అయిన వారి గత సర్వీసును పరిగణించలేదు. 

(ఇ) Ba నిబంధనలు కొంతమంది అధికారులకు నష్టం కలిగిస్తున్నాయని ప్రభుత్వం 
వారు గ్రహించారు. అయితే బదిలీలను తగ్గించి పరిపాలనా ప్రమాణాలను పెంచడానికి ఈ 
నిబంధనలు రూపొందించక తప్పలేదు. 

(ఎఫ్‌) ఈ విషయంలో ప్రభుత్వం నిబంధనలను మార్చే ప్రతిపాదన ఏదీ చేయదు. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1083 


438 
న్యూఢథిల్లిల గృహ వసతి నిర్మాణానికి SOS శోభాసింగ్‌కు 
సరఫరా చేసిన సామగ్రి 
1390. ఎం. అనంతశయనం అయ్యంగార్‌ : 


(ఎ) న్యూఢిల్లీలో గృహ వసతి నిర్మాణానికి ప్రభుత్వం వారు సర్దార్‌ శోభాసింగ్‌కు సామగ్రి 
ఇచ్చిన విషయం వాస్తవమా కాదా గౌరవనీయ కార్మిక సభ్యులు తెలియజేస్తారా? 


(బి) ఏ ఒప్పందంతో, ఎంత ఖరీదైన సామగ్రిని ఇవ్వడం జరిగింది? 

(సి) ఆయన ఎన్ని ఫ్లాట్లు నిర్మించారు? ఒక్కొక్కదాని అద్దె ఎంత? ఎన్ని ఫ్లాట్లు అద్దెకు 
ఇచ్చారు. ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 

(డి) ప్రభుత్వం వారు ఏమైనా సబ్సిడీ ఇచ్చారా? ఇస్తే, ఎక్కడ ఏ విధంగా సర్దార్‌ 
శోభాసింగ్‌కు ఇచ్చారు? 

గౌ॥ co బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) గౌరవనీయ సభ్యులు మాట్లాడుతున్నది, సర్‌ ఎన్‌.జి. శోభాసింగ్‌ న్యూఢిల్లీ కారన్‌ 
వాలీస్‌ రోడ్డు హుమాయూన్‌ రోడ్డుల జంక్షన్‌ వద్ద నిర్మించిన ఫ్లాట్ల గురించే అనుకుంటున్నాను. 
అదే అయితే ప్రశ్నకు CONS సమాధానం. | 

(బీ సరఫరా చేసిన సామాగ్రి ఖరీదు ఒకటిన్నర లక్షల రూపాయలు. మొత్తం సామగ్రి 
ధరను కాంట్రాక్టర్‌ భరించాల్సి ఉంటుంది. 

(సి) ఇంతవరకు నిర్మించిన ఫ్లాట్లు 72. ఇందులో రెండు రకాల ఫ్లాట్టున్నాయి. రెండు 
పడక గదులివి. ఒకే పడక NOD. మొదటి రకం ఫ్లాట్లకు అద్దె నెలకు 220 రూపాయలు, రెండవ 
రకం ఫ్లాట్లకు 175 రూపాయలు అని తాత్కాలింగా నిర్ణయించారు. ఇట్లా తాత్కాలికంగా 
నిర్ణయించడానికి కారణం నిర్మాణానికైన మొత్తం ణర్చు యజమాని ఇంకా తెలియజేయలేదు. 
నిర్మించిన 72 ఫ్లాట్లలో ప్రభుత్వం 65 ప్లాట్లు తీసుకుంది. వాటిలో ఇప్పటికే 59 ఫ్లాట్లలో నివాసం 


2 3 


ఉంటున్నారు. ఆరు ఫ్లాట్లు వెయిటింగ్‌ లిస్ట్‌లో అటికారులకు కేటాయించారు. 
(డి) లేదు. 
* “లెజిస్ట్రేట్‌ అసెంబ్రీ డిబేట్‌ (సెంట్రుల్‌”, నంవ్రుటం -4 1946; 29.3.1946. Se: 3141 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


1084 
i 


ఆచార్య ఎన్‌.జి. రంగా : ప్రభుత్వం వారు అతి ప్రముఖ కాంట్రాక్టర్లు సర్దార్‌ బహదూర్‌,సర్‌ 
శోభాసింగ్‌ల పట్ల ప్రత్యేక అభిమానం చూపడంలో ఆంతర్యమేమిటి? 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాకు అటువంటిదేమీ ఉన్నట్టనిపించడం లేదు. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : ఎంతోమంది ఇతర కాంట్రాక్టర్లను కాదని ఇతనికే ప్రాముఖ్యం 


ఇవ్వడం నిజం కాదా? 
గా; డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అటువంటిదేమీ లేదండి. 


439 
* హజారీబాగ్‌ వద్ద గల wos? గనులలోని కార్మికులకు 
నిత్యావసరాలు ఇతర సదువాయాల ఏర్పాటు 
1409. సార్టంట్‌ సేఠ్‌ దామోదర్‌ స్వరూప్‌ : గౌరవనీయ కార్మిక సభ్యులు ఈ విషయాలు 


తెలియజేస్తారా? 

(ఎ) హజారీబాగ్‌ బహు కరువు ప్రాంతమని తెలిసి కూడా అక్కడి మైకా గనులలో 
పనిచేసే కార్మికులకు మంచినీటి సదుపాయం గాని, వైద్య సదుపాయం గానీ ఏర్పాటు చేయలేదన్న 
సంగతి ప్రభుత్వానికి తెలుసా? 

(బి) జీవన ప్రమాణం ఆరు నుండి తొమ్మిదికి పెరిగిన విషయం ప్రభుత్వం వారు 
గ్రహించినట్లయితే మరి కరువు భత్యం ఇతర భత్యాలు కార్మికులకు చెల్లించలేదేమి? అంతేగాక 
మార్కెట్ల నుండి అన్ని రకాల ఆహార ధాన్యాలు కనుమరుగైన సందర్భంలో బియ్యం తదితర 
ఆహార ధాన్యాలను DHS ధరలకే అమ్మే ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? 

(సి) బియ్యం కంట్రోలు ధర ప్రకారం రూపాయికి మూడు I ఎనిమిది చటకలుండగా 
రూపాయికి రెండు BF నాలుగు చటకలు అమ్మాలని అక్కడి సబ్‌ డివిజనల్‌ అధికారి ఆదేశాలు 
జారీ చేసినట్టు ప్రభుత్వం వారు గ్రహించారా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ప్రస్తుతం ఏర్పాటు చేసిన మంచినీటి సదుపాయం గానీ, వైద్య సదుపాయం 


* “6205.5 అసెంబ్లీ BOS (నెంట్రల్‌”, నంవుటుం -4, 1946; 29.3.1946. వుట : 3157 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1085 


కానీ సరిపడినంతగా లేవు. భారత ప్రభుత్వం వారు అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక 
చట్టాన్ని రూపొందించి వాటిని మెరుగుపరచే అవకాశం ఉంది. 


(బి) ప్రభుత్వానికి తెలిసినంతవరకు కొన్ని చోట్ల కరువు భత్యంతోపాటు వేతనాలు 
పెంచటం జరిగింది. కొందరు ప్రముఖులు వేతనాలతో పాటు కరువు భత్యం కూడా చెల్లిస్తున్నారు. 


\ 
బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు కంట్రోల్‌ ధరకే అమ్మేలా చూసే విషయం రాష్ట్ర 
ప్రభుత్వాలకు సంబంధించిన విషయం, గౌరవనీయ సభ్యులు తత్సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోనే 
-ఈ విషయం చర్చించాలని మనవి. 


(సి) ఈ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక అధికారులకు 
సంబంధించినదే. 


440 
* హజారీబాగ్‌ మైకా గనులలో 
పనిచేసే కార్మికులకు ఇబ్బందులు 
1410. సార్టంట్‌ సేఠ్‌ దామోదర్‌ స్వరూప్‌ : 
(ఎ) _హజారీబాగ్‌ మైకా గనుల్లోని కార్మికులకు జాయింట్‌మైకా మిషన్‌ వారు చెల్లించిన 


' సైకాన్ని ఇంతవరకు పంపిణీ చేయలేదన్న విషయం 'ప్రభుత్వం వారు గ్రహించారో లేదో గౌరవనీయ 


కార్మిక శాఖ సభ్యులు తెలియజేస్తారా? 


(బి) మైకా గనుల కంపెనీలు పరిశ్రవుల నియమ నిబంధనలను చాలా వరకు 
పాటించటంలేదని, దస్తూరీ పేరిట కార్మికుల వేతళాల నుండి రూపాయికి ఒక అణా చొప్పున 
చట్ట వ్యతిరేకంగా బహిరంగంగా కోత విధిస్తున్నారనీ ప్రభుత్వం వారు గ్రహించారా? 

(సి) ఉన్న సమస్యలను తెలియజేసినందుకు గాను మైకా మజ్టూర్‌ సంఘంలో 
బలవంతంగా సమ్మె నోటీసు ఇప్పించిన విషయం ప్రభుత్వానికి తెలుసా? తెలిసినట్లయితే కార్మికుల 
కోర్కెలు తీర్చి సమ్మె ప్రమాదం నుండి తప్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు 
తీసుకుంటున్నది? 


* “GIS అసెంబ్లీ BES (సింట్రల్‌)”, నంవుటం -4 1946; 29.3.1946. వుట : 3157 


1086 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ) గౌరవనీయ సభ్యులు పేర్కొన్నది స్పష్టంగా లేదు. 
మీరు పేర్కొన్న జాయింట్‌ మైకా మిషన్‌ వారు సరఫరాదారులకు చెల్లిస్తున్న దానిపై ఇస్తున్న 
అదనపు భత్యం ధర విషయం అయితే ఆ భత్యం పంపిణీ పూర్తిగా యజమానులకు, కార్మికులకు 
సంబంధించిన విషయమని గౌరవనీయ సభ్యులకు విన్నవించుకుటున్నాను. 


(బి) పరిశ్రమల చట్టం, వేతనాల చెల్లింపు చట్టం మైకా పరిశ్రమలకు వర్తించవు. 
గౌరవనీయ సభ్యులు పేర్కొన్న చట్ట వ్యతిరేక ఆచరణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మైకాను 
కేంద్రం అదుపు కిందకు తేవాలనే ప్రభుత్వ ప్రతిపాదన అమలులోకి వస్తే, అలాగే ఈ విషయంలో 
మైకా విచారణ సంఘం సిఫార్సులను అమలు చేస్తే ఈ ఆచరణ రూపుమాసిపోతుంది. 


(సి) అవును. ఈ విషయం పరిశీలనలో ఉంది. 


9 
* కేంద్ర పి.డబ్లు,.డి అధికారుల బంధువులైన 
కాంట్రాక్టర్లకు పనుల కేటాయింపు నిషేధం 
1411.- బాబూ రామ్‌ నారాయణ్‌ సింగ్‌ : (ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలోని. 
అధికారులకు తదితరులకు బంధువులైన కాంట్రాక్టర్లకు పనులను ఇవ్వడాన్ని నిరోధిస్తూ కార్మిక 


శాఖ 1944 నవంబర్‌ 14 న తేదీన 21 నెంబరు సర్కులర్‌ మెమో జారీచేసింది. అందుకు 
దారితీసిన పరిస్థితులను గౌరవనీయ కార్మిక సభ్యులు వివరిస్తారా? 


(బి) ఈ ఉత్తర్వు చాలామంది లబ్ద 'ప్రతిష్ణులూ, సుప్రతిస్టితులూ అయిన కాంట్రాక్టర్లకు 
ఇబ్బంది కలిగించిందని వారికి తెలుసా? 


(సి) ప్రభుత్వంలోని మరి ఏ ఇతర శాఖలోనైనా ఇటువంటి ఉత్తర్వులు ఉన్నాయో? 
ఉంటే ఆ ఉత్తర్వుల ఒక ప్రతిని సభ ముందు ఉంచుతారా? 


(డి) కార్మిక శాఖ వారు ఈ ఆదేశాలు జారీ చేసే ముందు భారత ప్రభుత్వ శాసన 
శాఖను సంప్రదించారా? సంప్రదిస్తే వారి అభిప్రాయమేమిటి? 


* లజిసీటేబ్‌ అసెంబ్లీ BBS (సింట్రైల్ల్‌”, నంవ్రుటం -4, 1946; 29.3.1946. వుట : 3158 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1087 


(ఇ) ఒక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్షరుకు అదే శాఖలో బంధువులెవరైనా ఉంటే, 
ఆ బంధువు వేరే శాఖకు గాని లేదా వేరే ప్రాంతానికి గాని బదిలీ అయితే ఈ ఆదేశాలు చెల్లవా? 
చెల్లవంటే ఎలా? 


(ఎఫ్‌) ఈ ఆదేశాలు రద్దు చేయాలనే సలహాను అంగీకరిస్తారా? అంగీకరించకపోతే 
కారణాలేమిటి? 


గౌ॥ డా॥ చి. ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ), (బి), (సి), (ఇ), (ఎఫ్‌) ఈ ప్రశ్నలకు సంబంధించి 
1946 మార్చి 21న 1143 వ మౌఖిక ప్రశ్నకు కన సమాధానాన్ని చూడవలసిందిగా గౌరవ 
సభ్యుడిని కోరుతున్నాను. 


(డి) అది పూర్తిగా పాలనా సంబంధమైన విషయం. 


442 
* ప్రభుత్వ గృహ వసతి కేటాయింపు 
నిబంధనల పునఃపరిశీలన 


1412. బాబూ నారాయణ్‌ సింగ్‌ : (ఎ) ప్రస్తుతం యుద్ధం ముగిసింది. న్యూఢిల్లీలో 
యుద్ద కాలంలో చేసిన గృహ వసతి కేటాయింపు నిబంధనల్ని ఎప్పుడు పునఃపరిశీలిస్తారు?- 
' పాత నిబంధనల ప్రకారం వారి వారి శ్రేణులకు సంబంధించిన ఇళ్ళను ఎప్పుడు కేటాయిస్తారు? 
గౌరవనీయ కార్మిక సభ్యులు వివరిస్తారా? 

(బి) ఇలా వసతి కేటాయించబడ్డ వారు తమకు ఇష్టమైన ఇళ్ళు | లభించక చాలా 
అసంతృప్తితో తప్పనిసరై ఆ ఇళ్ళల్లో ఉంటున్నారని తెలుసా? 

(సి) ఇళ్ళ కేటాయింపు విషయంలో ఇక్కడున్న జూనియర్‌ అధికారులతో పోల్చి చూస్తే 
సిమ్లా నుంచి వచ్చిన సీనియర్‌ అధికారులు ఈ నిబంధనల వల్ల అసౌకర్యానికి ప. 
ఆ విషయం తెలుసా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ) ప్రస్తుత కేటాయింపు నిబంధనల్ని పునఃపరిశీలించటం 
త్వరలోనే జరుగుతుంది. ఇళ్ళు మార్చడానికి నిబంధనా సూత్రాలను రూపొందించే అంశం 
కూడా పరిశీలించడం జరుగుతుంది. 


* “లెజిస్టేట 5 ఆసెంబ్రీ డిబేట్‌ (నింటైల్ల్‌”, నంవ్రుటం -4, 1946; 29.3.1946. వుట : 3158 


1088 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(బి) అది వారి వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది. 


(సి) అవును. కొన్ని చోట్ల సీనియర్‌. అధికారులు అసౌకర్యానికి గురవుతున్నారు. కాని 
ప్రస్తుతం ఆ క్వార్టర్లలో నివసిస్తున్న చాలామంది అధికారులను ఇబ్బంది పెట్టడానికి అది తగిన 
కారణం కాదు. 


443 
* ఎక్కువ జీతాలు పొందే వారికి దిగువ శ్రేణి వసతి 
కేటాయించడం వల్ల ఆదాయ నష్టం 


1413. బాబురామ్‌ నారాయణ సింగ్‌ : (ఎ) న్యూఢిల్లీలో (i) నెలకు 600కు లేదా అంతకు 
పైన జీతం తీసుకునే అధికారులకు కేటాయించే భవనాలకు అర్హత గల వారూ, నెలకు 600 
రూపాయల కంటే తక్కువ జీతం తీసుకునే వారికి కేటాయించే (ii) ఎ, (11ఫబి తరగతి క్వార్టర్లకు 
అర్హత గలవారూ ఎంతమంది అధికారులు దిగువ శ్రేణి గుమస్తాలకు కేటాయించే క్వార్టర్లలో 
ఉంటున్నారో, వారి సంఖ్య కార్మిక సభ్యులు దయచేసి తెలుపుతారా? 

(బి) Se అధికారులకు వారి అర్హతకు తగిన లేదా అంతకంటే ఎక్కువ తరగతి 
గృహ వసతిని కల్పించకపోవడం ద్వారా వాటి అద్దె రూపంలో ప్రభుత్వం వారు పెద్ద మొత్తాన్ని 
నష్ట పోతున్నారని తెలుసా? 

(2) ఈ విధమైన నష్టాన్ని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? 
ఇంకా ఉన్నత తరగతుల వారి కోసం ఎక్కువ వసతి గృహాలను నిర్మించే ప్రతిపాదన ఏదైనా 
ఉందా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ), (i) 98, (ii) 57, iii) 138 

(బి) ప్రభుత్వం వారు నష్ట పోవడమనేది లేదు. చిన్న తరహా వసతి గృహాలలో ఉన్న 
అధికారులు ఎక్కువ GBS చెల్లిస్తున్నారు. ఖాళీగా వున్న వసతి గృహాలు ఏవీ లేవు. 

(సి) 1వ భాగం - ఈ ప్రశ్న ఉద్భవించదు. 

2 వ భాగం - అధికారులకు గృహ వసతి సదుపాయాలను వురింతగా 
కల్పించాలనే సాధారణ ప్రతిపాదనల్లో భాగంగా అది పరిశీలనలో ఉంది. 


*  “లజిస్టేట్‌ అసెంబ్లీ BBS (Dod), నంవ్రుటం -4 1946. 29.3.1946. వుడు : 3159 


Fee 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1089 


* న్యూఢిల్లీలో డి.ఐ.జడ్‌లోను మింటో రోడ్డు 
ప్రాంతంలోను క్వార్ణర్లకు వడకట్టని నీటి సరఫరా 

1415. బాబూ రామ్‌ నారాయణ సింగ్‌ : (ఎ) న్యూఢిల్లీలోని డి.ఐ.జడ్‌ మరియు మింటో 
రోడు సాంతాల్లోని పురాతన క్వార్టర్ల ప్రాంగణాల్లో వడకట్టని నీరు సరఫరా చేసేందుకు పైపులు 
ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా లేదా గౌరవనీయ కార్మిక సభ్యులు తెలియజేస్తారా? 

(బి) ఇల్లు కడగటానికి పెరటి తోటల్లోని పూలు, కాయగూరలు ఇతర మొక్కలకు 
నీరు పెట్టడానికి వేసవి రోజుల్లో వట్టివేళ్ళ పట్టలపై చల్లడానికి ప్రతిరోజూ ప్రతి క్వార్టర్‌లోనూ ఎన్నో 
గ్యాలన్ల నీరు వృధా అవుతున్న విషయం తెలుసా? 

(సి) వేసవి కాలం దగ్గర పడడాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే పొదుపు, వినియోగం 
రెండింటినీ ఆలోచించి దృష్టిలో ఉంచుకొని క్వార్టర్లకు వడకట్టని మామూలు నీటి సరఫరా ఏర్పాటు 
గురించి పరిశీలిస్తారా? అలా పరిశీలించనట్లయితే కారణం తెలియజేస్తారా? 

Tu con బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఉన్నది. 

(బి) తెలియదు. ప్రతి వేసవి ఆరంభంలోను వడకట్టని నీటి సరఫరాకు వీలుగా ఈ 
ఇళ్ళ దగ్గరలోనే వీలైన చోట్ల వడకట్టని నీరు వచ్చే కుళాయిలన్నిటికి వంపు కుళాయిలను ఏర్పాటు 
చేయడం జరిగింది. ఇక సంవత్సరంలోని మిగతా కాలంలో వడకట్టని నీటి వినియోగం అంత 
ఎక్కువగా ఉన్నదని నేననుకోవడం లేదు. 

(2) లేదు. గతంలో ప్రభుత్వం ఈ విషయమై చాలా జాగ్రత్తగా పరిశీలించి ఇది మరీ 
ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదవడంతో విరమించుకున్నది. 


* “లెజిస్టే ట్‌ అసెంబ్లీ EELS (సెంటల్తై% నంవుటం -4 1946. 293946 వుట : 3159 


1090 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


445 
* సబ్‌ డివిజినల్‌ అధికారులుగా, ఓవర్‌సీర్లుగా 
పనిచేస్తున్న అర్హతగల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనిర్లు మొదలైన 
కొందరికి ప్రమోషన్‌ ఇవ్వకపోవటం 


1416. బాబూ రామ్‌ నారాయణ సింగ్‌ : (ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో రహదారులు 
- భవనాల విభాగం, విద్యుత్‌ విభాగం రెండింటిలో కూడా కార్యనిర్వాహక ఇంజనీర్లు, 
సూపరింటెండింగ్‌ ఇంజనీర్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి ఇంజనీర్ల కొరత ఉన్నట్లు 
తెలుసో లేదో గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి చెప్తారా? 

(బి) ఇక్కడ అర్హత, విదేశానుభవం SOA సబ్‌ డివిజినల్‌ అధికారులుగానూ 
ఓవర్‌సీర్డుగానూ ఉన్న చాలామంది ఇంజనీర్లు అర్హత లేని సబార్జినేట్‌ సబ్‌ డివిజినల్‌ అధికారులకు 
ఇంకా ఇతరులకూ జూనియర్లు అవటం వల్ల డివిజినల్‌ లేదా అంతకు మించిన బాధ్యతలకు 
ప్రమోషన్‌ పొందటం లేదన్న విషయం తెలుసా? 

(సి) ఉన్నత పదవుల ఖాళీలు భర్తీ చేయడానికి విదేశీ అనుభం ఉన్నవారిని 
అందుబాటులో ఉంచేందుకై ప్రభుత్వం విద్యార్థులను విదేశి చదువులకు పంపుతున్నదన్న 
విషయం కూడా తెలుసా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును తెలుసు. 

(బి) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో కొందరు అర్హులైన విదేశీ ఇంజనీర్లు ఇంకా డివిజినల్‌ - 
స్థాయికి, లేదా ఉన్నత స్థాయికి ప్రమోషన్‌ పొందకపోవడానికి కారణం డిసార్ట్‌నెంట్‌లో ఇతర 
అర్హులైన ఇంజనీర్లకు వీరు జూనియర్లో లేదా ప్రమోషన్‌కు అర్హత లేనివారో కావటం మూలంగానే. 


(సి) తెలుసు. 


* “ERIS అసెంభ్రీ డిబేట్‌ (సింటుల్‌”, నయ్రుటం -4 1946. 29.3.1946. Seo: 3160 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1091 


446 
* సబ్‌ డివిజినల్‌ అధికారులుగా, ఓవర్‌సీర్లుగా పనిచేస్తున్న' 
అర్హత గల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు మొదలైన కొందరికి 
ప్రమోషన్‌ ఇవ్వకపోవటం 


1417. బాబూ రామ్‌ నారాయణ సింగ్‌ : 

(ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అర్హతలు, అనుభవం ఉండి సబ్‌ డివిజినల్‌ 
అధికారులుగా పనిచేస్తున్న విదేశీ ఇంజనీర్ల పూర్తి అర్హతలు, మొత్తం అనుభవం పనిచేసిన కాలం, 
వారిని ఉద్యోగంలో నియమించిన వివరాల జాబితాను 0 తేదీలతో సహా గౌరవనీయ కార్మిక సభ్యలు 
సభ ముందు ఉంచుతారా? 

(బి 1940 నుండి నేరుగా నియమితులైన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, లేదా 
సూపరింటెండింగ్‌ ఇంజనీర్ల సంఖ్య ఎంత? 

(సి) 'బి విభాగంలో పేర్కొన్న ఉద్యోగాల నియామకాలు జరిగేటప్పుడు ' ఎ విభాగానికి 
సమాధానంలో పేర్కొన్న ప్రతి వ్యక్తిని కూడా ఆ నియావుకాల కోసం పరిశీలించారా? 
పరిశీలించకపోతే కారణాలేమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఒక వివరణ సభాముఖంగా ఉంచడమైంది. 

(బి) సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు ఎవరూ లేరు. ఎగ్జిక్యూటివ్‌ మరియు అలం 
శాఖ ఇంజనిర్లు - 28 మంది. 

(సి) ఈ కింది వారిని మినహాయించి మిగతా అందరినీ పరిశీలించారు. 

1. BB. ఎస్‌. కృష్ణస్వామి : ఈయన ఒక తాత్కాలిక సబార్డినేట్‌ ఉద్యోగి. 
కార్యనిర్వాహక ఇంజనీర్లుగా ప్రమోషన్‌ పొందిన మిగతా వారంతా 
పర్మినెంట్‌ సబార్టినేట్లు GT గెజిటెడ్‌ తాత్కాలిక ఇంజనీర్లు. 

2. శ్రీయుతులు ఎకె. సేన్‌, నాజర్‌ హుస్సేన్‌ : వీరు సీనియారిటీ జాబితాలో 
తగినంతగా పైన లేకపోవడ ౨ వల్ల, ఇప్పటిదాకా విద్యుత్‌ శాఖ ఇంజనీర్లుగా 
ప్రమోషన్‌ పొందిన వారు వీరికంటే సీనియర్లు అయినందువల్ల వీరి 
విషయం పరిశీలనకు రాళదు. 

(డి) రెండవ భాగానికి ఇచ్చిన జవాబులో తెలియజేసిన అధికారులకు అనుభవం 
లేకపోవటమో లేదా డివిజినల్‌ బాధ్యతకు అనర్హులు కావటం మూలంగా అటువంటి హామీ ఏదీ 
ఇవ్వలేము. 


% “లజిస్టేటేబ్‌ అసెంభ్రీ డిబేట్‌ (DOS), నంవుటం - 4; 1946. 29.3.1946. He: 3160 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


1092 


— (Gta) ౬ ౦ ₹₹6] "౯9 ge ర్తంయంింిల్లి. "6 
లా... (9990) yoowaok see “ఉం భార] 7) ey gree g స 
OC KACO (99) 
© టు లు + 
BOS OHO Qe న? 9ల్తం[0ఓ (eee) gore (GY) శయ 61 ₹'61 PLEO Cg. “| 
— (ssc) yoagnot Bey “Gog Evol TT go'secg ‘9 
OSRE® RY oes నాం (seepC) yoogmot 
Ge (Qe) Gog "౯౮ TH6TLOT Rate ‘eae ‘s 
— (1౪) secvon ‘(yoagaok) goog 619౯; CERES grog Q + 
7 లా... తార SEAL Grae C,9g3700 ZvET'S'8I = gen QagaG . 6 
CALUCROMOLION LCE! 
aoe ZT 9 O'S లం 
GE (దా యురీ 
COOL ST OPS గొల్లం Dog gagge (66%) og TIES  yoygaemy@ . 7 
ట్‌ "'౪'ఉఆ'౦6'( Sere | శ 
— (yoogmot) “ecro'g “cE 6661661 aoe erscg "1 
రతా ఇడం 
CO oshone RY CORI 9 gm dog og og 


oye yooraok "| 
౮౨ ఉంగివరీణ SCBCD - Ace ONOORHE BEC Pak OK తార) ఇంకి 


1093 


కేంద్ర శాసన సభా చర్చలు 3 ప్రశ్నలు - జవాబులు 


౧ై50ై 

౧౧౦౦౫౮ "YOR OCOD RY 
aaron 6 

POPOL GS CCORC CASES 
‘Ugteot Guede cantor: 7 
c3@.CyoBg selec grace: Seo, 
‘DOE 9౪) Gans, $5900 


PREC hg ago g 
| gos సల్లా 

Geas2oce CRA RROR CT 
౧౧౦౨'్లిల్లంట 91 

Ce foe ‘ge "8 oc 


(e900) fo "8 "ఎ ‘oC "6 “ర్ధంం'ఆ 
(ugar) సయం 


(Seu) “xorg 


£9 YOQRAEE ్రక్ట్‌ంం 
GREECE YOR Cus DI 
BGS YOOCROE Esser 07700 
oye Face "7 
(Fe 

(gq) ‘ecs'orr"e 

(See) ౬% 64957 setae 


(9౪౦ఇ౦) us ‘(perg) “more 


59₹61 9"! 
౮761 EET 


7761 6౯౮౯ 


tls vy 


bh61'80¢ 


Sas gee gst 

ee see ‘rl 

కాం ౦ oC YET 
౦ంంజిం se “zr. 

cope ce @ 11 


*6] 77 “96౮ you gzonc Y “OT 


1094 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


447 — 
* వైస్‌ ONS సంస్థానాల సూపరింటెండెంట్‌ నియమించిన 
మంత్రిత్వ సిబ్బంది నియామక షరతులు, 
ఉద్యోగ నియామకాలు 


1419. శ్రీ సర్దార్‌ మంగళ్‌ సింగ్‌ : 1936 జులై 14 కి పూర్వం సిమ్లా, ఢిల్లీలలో నిర్దిష్ట 
బాధ్యత నిర్వహించేందుకు గాను వైస్‌ రీగల్‌ సంస్థానాల సూపరింటెండెంట్‌ నేరుగా నియమించిన 
మంత్రిత్వ శాఖ సిబ్బందికి ఉద్దెశించినట్టి నియావుక షరతులు ఉద్యోగ నియమాలకు 
సంబంధించిన నమూనా ప్రతిని గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి సభ ఎదుట ఉంచుతారా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : సిబ్బంది ఉద్యోగ నియామకాల ఉత్తర్వులు పంపేందుకు 
నిర్దిష్టంగా ఒక కచ్చితమైన ఫారం అంటూ ఒకటి లేదు. ఈ సందర్భంగా విడుదల చేసిన నియామక 
ఉత్తర్వులలో ఒక దాని ప్రతి సభ ఎదుట ఉంది. 

నకలు : పత్రం సంఖ్య 1031, తేదీ 25.2.1920. 

హిజ్‌ ఎక్స్‌లెన్సీ ఢిల్లీ వైస్రాయ్‌ గారి కార్యదర్శి నుకుతార్త్‌ నుండి, వైస్‌ రీగల్‌ సంస్థానాల 
సూపరింటెండెంట్‌ గారికి, తమ పత్రం Serpe 279. ఎం. తేదీ : 20.2.1920 

ఎన్‌. ఆమీర్‌చంద్‌ రాజీనామా SYS స్థానంలో IP వైన్‌ ONT Soro YS SIET 
లాలా దివాన్‌ చంద్‌ని ఆరు BOO (PG యతో రూ 50.5.70 దబీతం 10 1.1.1920 నుంచి 
B25 నియామకాన్ని నేరు Loe SIT WEL, అతని నుంచి నెలవు వది లూపొయిరల TBS 
సెక్యూరిటీ CoD CHS సొమ్మును రాదిద్పుకునేందుకు అధికారం ii dae BIJ OCS వృతం 
దీనితో By) వంవాడమైంది. 


© “DCIS అసింభీ BS (సింట్రైల్ల్‌”; నంవ్రుటం -4 1946. 29.3.1946. వుట : 3162 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1095 


448 
* ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు నియమాల 
పునఃపరిశీలన ... 


1420. శ్రీ సర్దార్‌ మంగళ్‌ సింగ్‌ : | 

(ఎ) ఒక అధికారి ఢిల్లీ నుండి సిమ్లా లేదా కలకత్తాలోని సచివాలయ శాఖకు 1945 
ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత బదిలీ అయి, తిరిగి మళ్ళీ ఢిల్లీకి బదిలీ అయితే గృహ వసతి కేటాయింపు 
సందర్భంలో సీనియారిటీ విషయంలో గత సర్వీసు పరిగణనలోకి రాదనీ, వారు తిరిగి కొత్తగా 


సీనియారిటీ పొందాలనీ ఉన్న విషయం వాస్తవవేంనా? గౌరవనీయ కార్మిక సభ్యులు 


తెలియజేస్తారా? 

(బి) బదిలీ ఉత్తర్వులు ప్రజాసేవ కోసమే జారీ చేసినపుడు, ఢిల్లీలోనే విధి నిర్వహణలో 
ఉండిపోయిన వారికి మాదిరిగా ఈ అధికారులకు కూడా వారి అర్హతలను బట్టి వచ్చిన ఉద్యోగం 
నియామకపు తేదీ నుండి సీనియారిటీ ఇవ్వకపోవడంతో ఏం ఒనగూరినట్టు? 

(సీ) గృహ వసతులకు సంబంధించిన పరిస్థితులు తీవ్రంగా ఉన్నందువల్లనూ, దీనివల్ల 
దెబ్బతిన్న వ్యక్తులు ప్రభుత్వ సర్వీసులో చాలా సంవత్సరాలుగా ఉంటున్న వారైనందువల్లనూ, 
వీరు పెద్ద కుటుంబాలు గల వారైనందువల్లనూ, గౌరవనీయ సభ్యులు ఈ నిర్ణయాన్ని వెనక్కి 
తీసుకోవలసిన అవసరం గురించి పరిశీలించే ఆలోచన ఉందా? 

గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. 

(బి) సిమ్లా లేదా ఢిల్లీలో ఉన్న కార్యాలయాలకంటే ఢిల్లీలో గృహ వసతి పరిస్థితులు 
చాలా తీవ్రంగా ఉన్నాయి. అందుకని ఢిల్లీలో చాలాకాలం నుంచి ఉంటూ ఎక్కువ ఇబ్బంది పడిన 
జూనియర్లకు కొంత ఉపశమనం కలిగించే ఉద్దేశంతో అట్లా చేయడం జరిగింది. 

(సి) కేటాయింపు నియమాల సాధారణ సవరణ జరిగీటపుడు ఈ నియమాన్ని 
పునఃపరిశీలించటం జరుగుతుంది. 


* “లజసేట్‌ అనింబ్రీ BBS (Doler)", నంవ్రుటం -4; 1946. 29.3.1946. వుడు : 3163 


1096 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


449 
* బొంబాయి రాష్ట్రంలో కాలువ సాగు కింద ఉన్న 
దక్కను ప్రాంతంలో ఎక్కువ చక్కెర కర్మాగారాల 
నిర్మాణానికి అనుమతి 


1421. సార్టంట్‌ బి.ఎస్‌. హీరే ః గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు ఈ విషయాలను 
తెలియజేస్తారా? 

(ఎ) బొంబాయి రాష్ట్రంలో దక్కను rodeos? నిర్మించిన కాలువలు సురక్షణ 
అవసరాలకు అన్నది నిజమేనా? 

(బి) ఆ ప్రయోజనం సమకూరుతోందా? లేదంటే చెరకు వంట కొరకు ఆ ప్రాంతాలను 
చక్కెర కర్మాగారాల విస్తరణకు వాడాలని ప్రభుత్వం ప్రతిపొదించిందా? 

(సి) ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల భూమి కాలువ నీటి సాగులో ఉంది? అందులో 
చక్కెర కర్మాగారాలు ఎన్ని ఎకరాల భూమి వినియోగిస్తున్నాయి? 

(డి) ఈ ప్రాంతంలో ఎక్కువ చక్కెర ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం 
ఆలోచిస్తున్నదా? లేనట్లయితే ఎందుకని? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : బొంబాయి ప్రభుత్వం నుండి సమాచారం 
కోరడమైంది. త్వరలోనే సభలో ఉంచుతాం. 


* “GIS అసెంభీ డిబేట్‌ (సింక్రల్ల్‌", నంన్రుటుం -4; 1946. 29.3.1946. వులు. 3163 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1097 
450 
* సిమ్లా వైస్‌ రీగల్‌ సంస్థానాల ఉద్యోగులు అనుభవించే 
రాయితీలు కేంద్ర పి.డబ్వు.డి - సిమ్లా విభాగం ఉద్యోగులకు 
విస్తరింపజేసి అభిలాష 


165. 880° మంగళ్‌ సింగ్‌ : ODS ప్రశ్న 136 'బి' భాగానికి 1945 ఏప్రిల్‌ 9 న 
ఇచ్చిన సమాధానం ప్రకారం సిమ్లాలోని వైస్‌ రీగల్‌ సంస్థానాల ఉద్యోగులు అనుభవించే రాయితీలు 
సిమ్లా కేంద్ర విభాగంలోని మంత్రిత్వ శాఖ సిబ్బంది దిగువ స్థాయి ఉద్యోగులకు కూడా వర్తింప 
జేయాలనే దాని గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నారా లేదా? గౌరవనీయ కార్మిక సభ్యులు 
తెలియజేస్తారా? నిర్ణయం తీసుకుంటే ఈ విషయమై జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ఒక దానిని 
సభ ముందు ఉంచుతారా? 

గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ వ్యవహారంలో చేసిన తుది నిర్ణయ ఉత్తర్వుల 
ప్రతిని సభ ముందు ఉంచడమైనది. 

1945 డిసెంబర్‌ 6 వ తేదీ నాటి ఉత్తర్వుల ప్రతి ఇ-6, = భారత ప్రభుత్వ 
కార్మిక శాఖ సహాయ కార్యదర్శి నుండి న్యూఢిల్లీ కేంద్ర పి.డబ్బు.డి పశ్చిమ జోన్‌ అడిపనల్‌ చీఫ్‌ 
ఇంజనీరు గారికి, 

విషయం : సిమ్లా సెంట్రల్‌ డివిజినల్‌ ఉద్యోగులకు, సిమ్లా పి.డబ్ల్యు.డి అద్దె నియంత్రణా 
(రెంట్‌ కంట్రోల్‌) కార్యాలయంలోని ఉద్యోగులకు నష్టపరిహారం భత్యాల మంజూరు. 

నిర్దేశం : తమ పత్రం సంఖ్య 011771- ఇ. తేది జూన్‌ 7, 1944. గవర్నర్‌ జనరల్‌ ఇన్‌ 
కౌన్సిల్‌ వారు సిమ్లా కేంద్ర విభాగం లోని నాన్‌ గెజిటెడ్‌ సిబ్బందికి, సిమ్లా కేంద్ర పి.డబ్లు 5. 
రెంట్‌ కంట్రోల్‌ కార్యాలయ సిబ్బందికి ఈ కింది విధంగా నష్ట పరిహార భత్యాలు మంజూరు 
చేస్తున్నారు. 

(ఎ) దిగువ శ్రేణి ఉద్యోగులు కాకుండా నాన్‌ గెజిటెడ్‌ మంత్రిత్వ సిబ్బందికి, సాంకేతిక 
సిబ్బందికి జీతంలో 15 శాతం, అంటే నెలకు కనిష్టం 15 రూపాయలు, గరిష్టం 35 రూపాయలు 
చొప్పున. | 

(బి) దిగువ శ్రేణి ఉద్యోగులకు నెలకు రెండు రూపాయలు చొప్పున. 

(2) ఈ ఉత్తర్వులు 1945 జులై 1 నుండి వర్తిస్తాయి. 


*_లజిస్టీటేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రుల్‌”, నంవుటం -4; 1946. 29.3.1946. వుట : 3165 


1098 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


451 
* దామోదర్‌ లోయ అభివృద్ది పథకం 


1503. శ్రీ బాబూ రామ్‌ నారాయణసింగ్‌ : గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు ఈ 
విషయాలను తెలియజేస్తారా? 

(ఎ) దామోదర లోయ అభివృద్ధి పథకం ప్రస్తుత పరిస్థితి 

(బి) ప్రాథమిక సర్వే పూర్తి అయిందా? 

(సి) అన్ని జిల్లాల్లో మొత్తం సాగుభూమి, ఇంకా సాగు చేయాల్సిన భూమి 

(డి) అన్ని జిల్లాల్లో దీనికి గురయ్యే గ్రామాల సంఖ్య 

(ఇ) 1. ఇళ్ళు కోల్పోయే వారు. 2. భూములు కోల్ప్సేయేవారు 3. రెండూ కోల్పోయే 
ప్రజల సంఖ్య. 

(ఎఫ్‌) ఇక్కడి నుండి ఖాళీ చేయించాల్సిన ప్రజలకు పునరావాసానికి ఎదైనా ప్రణాళిక 
ఉందా? 

(జి) దీనికి గురయ్యే ప్రాంతాలలోని ప్రజల మనోభావాలు, బీహార్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ 
కమిటీ ఈ పథకంపై చేసిన తీర్మానం గురించి తమకు తెలుసా? 

(హెచ్‌) కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ శాశ్వత ప్రభుత్వాలు పని చేయడం 
ప్రారంభించేవరకు ఈ పథకం పనులను వాయిదా వేయడమో మరొకటో చేయాల్సిన అవసరాన్ని 
వారు గుర్తించారా? 

' గౌరవనీయులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) ఒక ప్రాథమిక పరిశీలన జరుగుతున్నది. 

(బి) లేదు. 

(సి), (డి), (ఇ) ఈ విషయాలకై పూర్తి సమాచారం ప్రస్తుతం సేకరణలో ఉంది. 

(ఎఫ్‌) ఇంతవరకూ పూర్తిగా ఏ పథకం తయారు కాలేదు. -ఈ విషయంపై ప్రభుత్వం 
చురుకుగా పరిశీలిస్తోంది. ఖాళీ చేయించిన ప్రజలకు తగిన పునరావాసం కల్పించాల్సిన అవసరం 
గురించి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నేను గౌరవ సభ్యునికి హామీ షస్తుస్నను. - 

(జి) ఈ విషయమై వచ్చిన కొన్ని పత్రికా వార్తలను ప్రభుత్వం చూసింది. 

(హెచ్‌) ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులు మాత్రమే జరిగాయి. వాటిని గుర్తించాలనో 
వాయిదా వేయాలనో ప్రభత్వం అనుకోవడం లేదు. 

* లెజిస్థీటైట్‌ అసెంబ్లీ డిబేట్ట్‌ (nod), నంవ్రటం -5; 1946. 3.41946 వుట: 3422 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | 1099 


శ్రీ బాబూ నారాయణ సింగ్‌ : ప్రజల పునరావాసం ఏ విధానంగా ఉంటుంది? 

గౌరవనీయులు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఏ కచ్చితమైన ప్రకటనా చేయలేను. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : అక్కడినుండి ఖాళీ చేయిస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు 
వేరే చోట కొంత భూమిని ఇస్తే అక్కడ వారు తిరిగి వ్యవసాయం కొనసాగిస్తారనే విషయం 
గౌరవనీయ సభ్యుల దృష్టిలో ఉందా? 

గౌరవనీయులు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ః నా మనసులో అదే ఉంది. 

శ్రీ బాబూ రామ్‌ నారాయణ సింగ్‌ : తమ ov ప్రాంతాల నుండి ఇళ్ళు ఖాళీ చేసి 
వెళ్ళాల్సిన ప్రజలకు ఇచ్చిన కొత్త చోటుల్లో ముందే ఇళ్ళు కట్టుకొని వారు తమ సొంత ఇళ్ళు ఖాళీ 


sy సట ను gs i, న ఎల వారికి రండు మూడు | 


సంవత్సరాల సమయం ఇస్తూ నోటీసు ఇస్తారా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాకు నేనుగా ఎంతకాలం అనేది చెప్పలేను 
గానీ చాలినంత సమయం ఉండే రీతిగా ముందే నోటీసు ఇస్తామని చెప్పగలను. 

శ్రీ బాబూ రామ్‌ నారాయణ సింగ్‌ : దామోదర లోయ అభివృద్ధి పథకంలో భాగంగా 
సంతాల్‌ పరగణాల జిల్లాలో నదులపై కొన్ని పెద్ద ఆనకట్టలు కట్టాల్సి ఉంటుందాండీ? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఇప్పుడు ఆ విషయం నేను చెప్పలేను. 

శ్రీ మౌలానా జాఫర్‌ ఆలీఖాన్‌ : ఈ ప్రశ్న 'ఇ భాగానికి సంబంధించి ఆస్పాంలో 
చాలామంది గ్రామస్తులను ఇళ్ళు ఖాళీ చేయించారు. ఆ ఇళ్ళు కూలగొట్టారు. వారి భూములను 
స్వాధీనం చేసుకున్నారు. ఇబ్బందుల పాలుచేశారు. ఆ విషయం వాస్తవమేనా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ Gh నుంచి ఇదెలా ఉద్భవించిందో 
నాకు తెలియటం లేదు. 

అధ్యక్షులు : వారు పథకానికి సంబంధించి మాట్లాడుతున్నారు. 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది ఏ విధంగానూ అస్పాంను ప్రభావితం 
చేయదు. 

శ్రీ బాబూ రామ్‌ నారాయణ సింగ్‌ : అసలు ఈ పథకం విషయమై తుది నిర్ణయం 
జరిగిందా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : జరిగిందండి. 

ఆచార్య ఎన్‌,జి. రంగా : ఇది బహుళార్థ సాధక పథకం కాదా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : బెనండి. 


1100 డా॥ SPER LG హెభ్‌ అంబేద్కర్‌ రచనలు - - ప్రసంగాలు 


452 
7% * ధన్‌బాద్‌లోని భారతీయ గని సొధశాలలో సమ్మె 
1504. శ్రీ బాబూ. రామ్‌ నారాయణ సింగ్‌ : ధన్‌బాద్‌లోని భారతీయ గని పాఠశాలలో 
సమ్మె జరుగుతోందా? జరుగుతుంటే ఎందుకు జరుగుతోంది? సమ్మె ముగిసిందా? అయితే ఏ 


విధంగా ముగిసింది? . 
గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 1946 మార్చి 26న 1265 మౌఖిక ప్రశ్నకు 


ఇచ్చిన సమాధానంపై గౌరవ సభ్యుని దృష్టి స్తారించవలసిందిగా కోరుతున్నాను. 
' ఆచార్య ఎన్‌.జి. రంగా : వారు అడుగుతున్న డిప్లామాలకు గుర్తింపు ఇవ్వడం గురించి 


eee వారు ఎ నిర్ణయానికైనా వచ్చారా? 
- గౌరవనీయులు డా॥ బి, ఆర్‌. అంబీద్కర్‌ : ఈ విషయం పరిశీలనలో ఉంది. 


453 — 
@ అంతర్జాతీయ కార్మిక 3 peat నియమించిన 


భారతీయుల సంఖ్య 
1511. ఆచార్య ఎన్‌. జి..రంగా : గౌరవనీయ కార్మిక శాఖా సభ్యులు దయచేసి ఇది 


అ జట 


వివరిస్తారా? — site : 
(ఎ) 9. ఎల్‌ ఓ. “120 ఖం ప కార్మిక సంస్థ) ప్రధాన కార్యాలయంలో 


నియమించిన భారతీయుల సంఖ్య 
(బి) ఐ. ఎల్‌, ఓ. లోని భారతీయ సభ్యులపై ఆ సంస్థ కకక మొత్తం ధనం, 


. భారత ప్రభుత్వం ఆ సంస్థకు ఇచ్చిన ధనం... 

(సి) భారతదేశంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్యాలయాన్ని పటిష్ట ష్టసరచడానిక్రీ 
దాని శాఖలను అన్ని రాష్ట్ర రాజధానుల్లోను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్జాతీయ 
కార్మికోస ంస్టతో సంబంధం ఉండేలా చేయడానికి ప్రతిపాదనలేమైనా ఉన్నాయా? 


(డి) అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయంలో భారతీయుల ప్రొతినిధ్యం 


పెంచడానికి ప్రభుత్వం ఏమైనా చేస్తోందా? చేస్తున్నట్లయితే ఫలితాలు ఎలా ఉన్నాయి? 


స “BORIS అసెంబ్లీ BBS (DE), నం ట్రం ~5, 1946; 3.4.1946. వుడు: 3429 
@ “BGS అసెంబ్లీ BBLS (సింటుల)", 50353693 -5, 1946: 3.4. 1946. వులు. 3429 


\ 


కేంద్ర శాసన సభో Shoot Geo - జవాబులు”... 1101 


(ఇ) కార్మిక శాసనాన్నీ, అది అమలు చేసే 'దేశాలనూ అధ్యయనం చేయడానికీ, 
అంతర్జాతీయ కార్మిక సంస్థ పని తెలుసుకోవడానికి, ప్రభుత్వం తన సచివాలయం నుంచి 
కొంతమందిని కొన్ని నెలల పాటు అంతర్దా య SOS సంస్థ 6 లలన కార్యాలయానికి పంపాలని 
ఆలో చిస్తున్నదా? 

గౌరవనీయులు డాక్టర్‌ బి.ఆర్‌. క్‌ అంటేద్యర్‌ : 

(ఎ) అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు భారతీయులు 
నియమితులయ్యారని తెలిసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్యాలయపు భారతీయ శాఖలో 
ఉన్నవారందరూ భారతీయులే. 1946 సంవత్సరానికి గాను ఒక సీనియర్‌ -అధికారితో పాటు 
ఏడుగురు నియమిత సభ్యులున్నారు. 

(బి) 1946లో తన వివిధ శాఖల్లో అంతర్జాతీయ త సంస్థ a సభ్యులపై 
చేసిన వ్యయం -ఈ కింది విధంగా ఉంది. 

ప్రధాన కార్యాలయం - 60,000 స్విస్‌ ఫ్రాంకులు లేదా సుమారు 45 900 రూపాయలు 

భారతీయ శాఖలు - 44,640 రూపాయలు, 

భారతదేశం ప్రత్యక్షంగా అంతర్జాతీయ కార్మిక సంస్థకు నిధులు ఇవ్వలేదు గాని నానాజాతి 
సమితికి చెల్లించిన పైకం అంతర్జాతీయ కార్మిక సంస్థకు అందింది. | 

పూర్తి వివరాలు ఈ కింది పట్టికలో ఉన్నాయి. 

నానాజాతి సమితికి Er 


సంవత్సరం మొత్తం విరాళం కేటాయించిన భాగం 
| (బంగారు ఫ్రాంకుల్లో) (బంగారు ఫ్రాంకుల్లో) 

1943. 893,044,24 300,731,88 
1944 815,024,64 . . 300,960,18 
1945 199,033,39 895,200 (స్విస్‌ ఫ్రాంకులు) 
1946 _ 1302,938,67 . తెలయదు. 

అంతర్జాతీయ కార్మిక కార్యాలయం భారత! శాఖ డైరెక్టర్‌ నుండి అందిన సమాచారం. 

గమనిక : మార్పిడి ధరలు రూ. అణాలు  ప్లైసలు 

ఒక బంగారు gros సుమారుగా 1 1 5 

ఒక స్విస్‌ Gros 0 12 4 


1102 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(సి) ప్రభుత్వం వారి దగ్గర సమాచారం లేదు. 
(డి చేస్తున్నామనే సమాధానం. 

(i)  మాంట్రియల్‌లోని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం సచివాలయ 
సిబ్బంది నియామకం కోసం భారత ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ 
కొద్దిమంది అర్హులైన అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. 

(i) ఉన్నత పదవుల విషయంలో ఒక భారతీయుడిని అసిస్టెంట్‌ డైరెక్టరుగా 
నియమించాలనే ఆలోచన ఉంది. 

(ఇ) ఈ అంశం పరిశీలనలో ఉంది. 
| శ్రీ మోహన్‌ లాల్‌ సక్సేనా : ఒక గోల్టు ఫ్రాంకు ఎన్ని రూపాయలు విలువ చేస్తుంది. 
గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది రూ. 1-1-5. ఈ సమాచారం మాకు 
అంతర్జాతీయ కార్మిక కార్యాలయం అందించింది. కానీ నేను దానికి జవాబుదారీ కాలేను. 
ఆచార్య ఎన్‌.జి. రంగా : 'సి' భాగానికి సంబంధించి అంతర్జాతీయ కార్మిక కార్యాలయ 
శాఖలను అన్ని రాష్ట్ర రాజధానుల్లోను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం ఉండేలా 
చేయాలని ఐ. ఎల్‌. ఓ. (అంతర్జాతీయ కార్మిక సంస్థ)కు సూచించే ఆవశ్యకత గురించి ప్రభుత్వం 
వారు ఆలోచిస్తున్నారా? 
గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఈ విషయం పరిశీలిస్తాను. 
._ ఆచార్య ఎన్‌.జి.రంగా : అంతర్జాతీయ కార్మిక కార్యాలయ పాలనా సంఘంలో ఆసియా 
దేశాలకు నల్లజాతి దేశాలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదన్న విషయం వాస్తవం కాదా? 
గోరవనీయులు డా॥ బి. ఆర్‌. అంటీద్కర్‌ : అది అందరూ అనుకుంటున్న విషయం. 
కాని ప్రస్తుత పరిస్థితి గురించి నేను కచ్చితంగా చెప్పలేను. | 
ఆచార్య ఎన్‌.జి. రంగా : అంతర్జాతీయ కార్మిక కార్యాలయ పాలనా సంఘంలో 
భారతదేశానికి ఇతర నల్లజాతులకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా ప్రభుత్వం ఎటువంటి చర్యలు 
తీసుకోవాలనుకుంటున్నది? 
గౌరవనీయులు Gn బి.ఆర్‌. అంబేద్కర్‌ : : మేం ఎప్పుడూ భారతదేశ అభీష్టాన్ని 
ఉద్దాటిస్తూనే. ఉన్నాం, 
ఆచార్య ఎన్‌.జి. రంగా : ఫరితం ఏమిటి? ఏదైనా మెరుగుదల ఉందా అసలు? 
గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : వునం ఒకానొక నాటికి విజయం 
సాధించగలమని ఆశిద్దాం. | 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు ' | | 1103 


ఆచార్య ఎన్‌.జి. రంగా : మూడు సంవత్సరాల క్రితం కంటె పాలనా సంఘంలో ప్రస్తుతం 
మన స్థానం చాలా బలహీనంగా ఉందన్న విషయం వాస్తవమేనా? 

“గౌరవనీయులు దివాన్‌ బహదూర్‌ సర్‌ ఎ. రామస్వామి ముదలియార్‌ : దానికి సమాధానం 
నేను చెప్పనా? నాకు గుర్తున్నంతవరకు కొన్ని సంవత్సరాలపాటు ప్రభుత్వానికి, కార్మికులకు 
ఉభయులకు ప్రాతినిధ్యం ఉంది. ఈ సభకు చెందిన మన సహ సభ్యులు శ్రీ జోషి కార్మిక సంస్థ 
పాలనా సంఘంలో 10,12 సంవత్సరాలుగా సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం తరపున సర్‌ 
అటల్‌ ఛటర్జీ పాలనా సంఘం సభ్యులుగాను, ఒక సందర్భంలో పాలనా సంఘానికి అధ్యక్షులుగాను 
ఉన్నారు. ప్రస్తుత హై కమీపనర్‌ శామ్యూల్‌ రంగనాథన్‌ పాలనా సంఘం సభ్యులుగాను, గత 
BOW లంచ కార్మిక సమావేశంలో పాలనా సంఘం రాజ్యాంగ నిర్మాణ సంఘానికి అధ్యక్షులుగాను 
ఉన్నారు. ప్రస్తుతం గత ఒక సంవత్సరంగా శ్రీ జోషి పాలనా సంఘం సభ్యులుగా తొలగిన తర్వాత 
పాలనా సంఘానికి భారతదేశ ఉద్యోగుల ప్రతినిధి ఎవరూ లేరనుకుంటాను. లొసుగు అనుకుంటే 
అదొక్కటే లొసుగు. ప్రభుత్వ విషయానికొస్తే హై కమీపనర్‌ పాలనా సంఘంలో ఒక సభ్యుడు. 
నేను ఇతర నల్ల జాతుల గురించి ఏమీ చెప్పలేను కానీ భారతదేశం మాత్రం మొదటి నుండి 
ప్రభుత్వం తరఫున, ఉద్యోగుల తరపున కూడా పాలనా సంఘంలో సభ్యత్వం SOA ఉంది. 

సార్టంట్‌ ఎన్‌.నిః గాడ్గిల్‌ ౩ పాలనా సంఘ రాజ్యాంగానికి కొన్ని మార్పుల్ని సిఫారసు చేసిన 
విషయం, అది సభాముఖంగా ఉంచిన విషయం వాస్తవం కాదా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్న 
ఒక విషయంలో ఇది చర్చకు రాగలదు. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : గౌరవనీయ సభ్యులు దీనిని ఎప్పుడు ప్రవేశపెడతారు? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ సమావేశాల్లోనే. 

శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్‌. ప్రస్తుతం నానాజాతి సమితిని రద్దుచేసే 
ప్రతిపాదన ఉంది. భారతదేశ ఖజానా నుండి నేరుగా sores కార్మిక - విరాళాలు 
పంపించే ప్రతిపాదన ఉందా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను ు చెప్పలేను, ఈ విషయం అంతర్జాతీయ 
కార్మిక స సంస్థే నిర్ణయించాలి. 


— 


1104 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


454. 


* కేంద్ర, రాష్ట్ర ముద్రణాలయాల్లో సమ్మెలు 


1526. ఆచార్య ఎన్‌.జి. రంగా : గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు ఈ విషయాలు 
తెలియజేస్తారా? ' 


(ఎ) 


(బి) 
(సి) 


(డి) 
(ఇ) 


న్యూఢిల్లీలో భారత (ప్రభుత్వ ముద్ర adios ఎంతకాలంగా సమ్మె 
కొనసాగుతోంది? 

ప్రభుత్వ దృష్టికి తెచ్చిన కార్మికుల సమస్యలు, డిమాండ్డు. 

ప్రభుత్వ దృష్టికి డిమాండ్లు ఎప్పుడు తెచ్చారు? అప్పటినుండి కార్మికుల చట్టబద్ధ 
అవసరాలు తీర్చడానికి తీసుకున్న చర్యలేమిటి? 

సమ్మెలో ప్రస్తుతం ఎంతమంది కార్మికులు పాల్గొంటున్నారు? 

ఈ సమ్మె విస్తరించిన మాట లేదా ఇటువంటి సమ్మెలు రాష్ట్ర ప్రభుత్వాల ఇతర 
ముద్రణాలయాలలోనూ జరిగిన మాట వాస్తవమేనా? 

హిందూసాన్‌ టైమ్స్‌ మార్చి 21 సంచికనాలుగవ పేజీలో పేర్కొన్నట్లు బొంబాయిలో 
ఇటువంటి సమ్మె ప్రజ్వరిల్లుతున్న విషయం వాస్తవమేనా? 

కార్మికులతో ఒక ఒప్పందానికి రావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? 


గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) 
(బి) 


1946 మార్చి 6 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు, అంటే 19 రోజులు ఈ 
సమ్మె జరిగింది. | 
డిమాండ్లు ఇవి : 


1. నెలకు 50 రూపాయలు తగ్గకుండా సముచితమైన జీవన ie 


నిర్ణయించటం. 


2. భారత ప్రభుత్వ ముద్రణిలయాంన్నింటిలోను సమాన వేతనాలుండేలా 


సవరించటం. 


3. రైల్వే ప్రావిడెంట్‌ ఫండ్‌, రిటైర్‌మెంట్‌ సమయంలో లేదా మరణించిన 
సందర్భంలో మంజూరు చేసే గ్రాట్యుటీ అతో సమానం చేసేలా 


కాంట్రిబ్యుటరీ ఫండ్‌ రూల్స్‌ పున: సమిక్ష చేయటం. 
4.. కరువు భత్యాన్నీ యుద్ధ భత్యాలనూ సెంచటం 


_* “లబాస్టే ట్‌ అనెంభ్రీ BES (RoI), నంవ్రుటం -౮ 1946. 3.4.1946. వుడు. 3443 


aN 


కేంద్ర శాసన సభా వ Bee - జవాబులు... 1105 


» సలవు నిబంధనల సర్గల i 

. వారానికి పని గంటలను 48 నుండి 40కి తగ్గించటం. 

. రాత్రి MS పనిచేసే వారికి భత్యం - ao Boo 

. విడి పని కూలీలకు SH రేట్ల హెచ్చింపు. 

. విడిపని కూలీలకు ఆకస్మిక సెలవు, సెలవు దినాల్లో చేతనం. చెల్లింపు — 
, “10. తాత్కాలిక కార్మికులను తొలగించకుండా ఉండటం. ' 

(సి, (జి) పిబ్రవరి చివరిలో ఈ డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. అప్పటినుండి 
చివరి ఐదు డిమాండ్లు కొంతవరకు అంగీకరించి ee ప్రకటించారు. మొదటి ఐదు 
డిమాండ్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అన్ని శ్రేణుల వారికీ వర్తించే సాధారణ స్వభావం 
గలవైనందున తగినంత పరిశీలన ' లేకుండా ఆమోదించడానికి లేదు. జీతాలు పొంటేవారి 
విషయంలో పే కమీషన్‌ సిఫార్సులకై వేచి ఉండవలసి వస్తుంది. ముద్రణ కా ప్రభుత్వం 
వారు ఈ కింది అదనపు రాయితీలు మంజూరు చేశారు. 

(9 పెంచిన కరువు భత్యం యుద్ధ భత్యాలు ఇస్తున్న వారందరికీ 1946 జనవగి 1 
నుండి గాక 1944 జులై 1 నుండే వర్తించేలా చూడటం. : 
ii) ఈ భత్యాలను పొందే కార్మికులందరికీ పెన్షన్‌ న సగం కరువు 
భత్యాన్ని జీతంలో భాగంగా లెక్కించటం జరుగుతుంది. = 

“(i క్రింది కాసుగా 'వర్గీకరించబడినవారు సగటు జీతంలో సగం వరకు పెన్షన్‌ 

పొందుతారు. 

వివిధ భారత ప్రభుత్వ ముద్రణాలయాల్లోని వేర్వేరు తరగతుల ముద్రణా కార్మికుల 
వేతనం, సర్వీసు పరిస్థితుల్లో ఉన్న నా! స సమర్పించేందుకు ప్రత్యేక అధికారిని 
నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ' 

(డి) 775 మంది పారిశ్రామిక కార్మికులు పాల్గొన్నారు. 

(ఇ) అవును, 1946 మార్చి 15 నుండీ అలిఘర్‌లోని భారత ప్రభుత్వ ఫొరాల 
ముద్రణాలయ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. కలకత్తాలోని భారత ప్రభుత్వ ముద్రణాలయ 
పారిశ్రామిక కార్మికులు, కలకత్తాలోని ఫారాల ముద్రణాలయ కార్మికులు కూడా న్ను నోటీను 
ఇచ్చారు. కాని ఇంతవరకు సమ్మె ప్రారంభించలేదు. 

(ఎఫ్‌) పత్రికల్లో వచ్చిన దానికి మించి ప్రభుత్వం దగ్గర సమాచారం ఏమీ లేదు. సదరు 
ముద్రణాలయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. 


Oo 00 SND MN 


1106 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


455 ౨. 
* న్యూఢిల్లీలో నివాస సంబంధ ఆస్తులు స్వాధీనం చేయటం 


1530. శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : (ఎ) ఈ సభలో 1946 మార్చి 13 న 924 వ మౌఖిక 
ప్రశ్నకు ఇచ్చిన నమాధానంలో చెప్పినట్లుగా యుద్ధ శాఖ వెల్లడించిన ఉద్దేశం ప్రకారం ప్రెవేటు 
నివాన ఆస్తులు, ఆక్రమణలను వీలైనంత త్వరలో వదిలిపెట్టాలి. కాబట్టి న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ 
అధికారుల నివాసం కోసం Hse నివాసాల స్వాధీనాలను నిలిపివేయాలని కార్మిక శాఖ 
ఉద్దేశపడుతోందా లేదా? గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి వివరిస్తారా? 

(బి) ప్రభుత్వం వారు న్యూఢిల్లీలో ఇంతకుముందు కావాలని అడిగి అది ఇంకా 
' స్వాధీనం చేసుకోకుండా ఉన్న ఏదేని నివాస సంబంధ ఆస్తిని (ఉదాహరణకు రాటెండ్షక్ష రోడ్‌లో 
నాల్గవది) ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందా? భావిస్తే అందుకు గం 
కారణాలు అట్లా అభ్యర్థించిన ఆస్తిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికీ ఉన్నదని ఎందుక్తు 
భావిస్తోంది? | 

(సి) సాధారణ గృహ అభ్యర్థన రద్దు కార్యక్రమం దృష్టా్య ప్రభుత్వం వార్ప పైన 
భాగంలో పేర్కొన్న గృహ నివాసాలలో ప్రస్తుతం అద్దెకుంటున్న వారిని అక్కడే doesn. 
గురించి పరిశీలించారా? అట్లా పరిశీలించినట్లయితే త్వరలో ఉత్తర్వులు జారీ చేయ్యన్స క్కు 
న్నారా? కాకపోతే అలా ఎందుకు చేయడం లేదు? So 

గౌ॥ డాః బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) జపాన్‌తో యుద్దాన్ని విరమించిన తరవాత కేంద్ర ప్రభుత్వ అధికారుల das 
కోసం కొత్త గృహ సంబంధ ఆస్తులను అభ్యర్థించటం కార్మిక శాఖ విరమించుకుంది  "” 

(బి) సాధారణ నియమం ఏదీ వదిలేయటానికి వీల్లేదు. వసతి కోస ROSES 
బంగళాను ప్రభుత్వం అభ్యర్థించి ఉన్నట్టయితే ఉద్యోగిని అందులో ఉండటానికి ia 
. అనుమతిస్తుంది. సదరు, బంగళాను సదరు నసతి కోసం వినియోగించే హక్షు ప్రభుత్వానికి 
తప్పకుండా ఉంటుంది. రాటెండన్‌ రోడ్డులో నాల్లవదాని నిషయం అలాంటిదే. 

ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన వసతిని ఉత్తమ రీతిలో వినియోగించే లా 
చూడాల్సిన అవసరం ఉంది. 

(స) సమకూర్చిన వసతిని ఎవరు ఎంత ఉత్తనుంగా వినియోగిస్తున్నారు అనేది 
. ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయించవలసిన నిషయం. 

జ “OPIS అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రల్‌ నంశ్రుటుం -5 1946: 3.4, 1946 DE: 3445 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1107 


456 


* మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 


Tn డా॥ చి. ఆర్‌ అంబేద్కర్‌ : (కార్మికళాఖ సభ్యులు) : అయ్యా! మైకా గనుల వరిశ్రమలో 
పనిచేసే కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు గాను ఆర్థిక నిధిని ఏర్పాటు చేసేందుకు బిల్లును 
ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. 

అధ్యక్షులు : ప్రశ్న ఏమిటంటే : “మైకా గనుల పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమాభి 
వృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక నిధిని ఏర్పాటు చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి 
ఇవ్వాలి”. | 

ప్రతిపాదన అనుమతించటమైంది. 

Pu డా॥ బి, ఆర్‌. అంబేద్కర్‌: అయ్యా, బిల్లు ప్రవేశపెడుతున్నాను. 


457 
ఆ పరిశ్రమల (సవరణ) Yer 

గౌ॥ డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ : (కార్మికశాఖ సభ్యులు) : అయ్యా, నేను ప్రతిపాదించేదేమి 
టంటే... ! 

“ఎంపిక సమితి నివేదించిన విధంగా 1934 ఫ్యాక్టరీల చట్టాన్ని ఇంకా సవరించాలనే 
విషయాన్ని బిల్లు పరిగణనలోకి తీసుకుంటుంది. 

ఎంపిక సమితి నుంచి వచ్చిన ఈ బిల్లుపై pain ఏ విధమైన సుదీర్హ వ్రనంగమూ చేయాల్సిన 
అవసరం లేదనుకుంటాను. ఆ బిల్లు స్వతహాగా ఏడు క్లాజులు SOA ఉంది. ఆ ఏడు క్లాజుల్లో 
నాలుగింటికి మాత్రమే ఎంపిక సమితి కొన్ని సవరణలు చేసింది. చెప్పాలంటే బిల్లులోని ఆ 
సవరణలు చట్టంలోని నిబంధనలను కార్మికులకు అనుకూలంగా సరళతరం చేసే దిశలోనే 
ఉన్నాయి. బిల్లు ముసాయిదాలో ఎంపిక సంఫుం చేసిన సవరణలు. ప్రభుత్వ ఉద్దేశాలకు 
కొంతదూరంగా పోయినప్పటికీ ఆ బిల్లు Dobos సంఘం నుంచి వచ్చింది గనుక నేను ఏ 
విధమైన అభ్యంతరాలు లేవనెత్తదలచుకొోలేదు. దీన్ని యధాతథంగా ఆమోదించఢానికి సిద్ధంగా 


* “అజిస్టీ ట్‌ అసెంబ్లీ డ్‌ (సబల? DOES - 5, 1946: 342946 వుట BAST 
@ “లెజిస్లేటివ్‌ అసెంబ్లీ డిబీట్‌ (సింట్రైల్‌”, నంవుటం -5, 1946; 3.4.1946. వ్రట: 3457 


1108 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఆర్యా, నేను ప్రతిపొదిస్తున్నాను - ... 

ఉపాధ్యక్షులు : తీర్మానం ప్రతిపాదించడమైంది. 

“ఎంపిక సమితి నివేదించిన విధంగా 1934 ఫ్యాక్టరీల చట్టాన్ని ఇంకా సవరించటానికి 
ఉద్దేశించిన ఈ బిల్లు పరిశీలనలోకి తీసుకోవడమైంది.” 

453 
* భారతీయ కార్మిక సమాఖ్యకు నెలసరి డబ్బు మంజూరు 

1632. శ్రీ సత్యనారాయణ సిన్హా : 

(ఎ) భారతీయ కార్మిక సమాఖ్యకు ప్రచారం కోసం నెలకు 13 వేల రూపాయలు 
మంజూరు చేసిన వివరాల సమాచారం లభ్యమైందంటూ 'నేపనల్‌ కాలొ పత్రిక మార్చి 24 
ఆదివారం ఉదయం సంచికలో ప్రచురించిన వార్త గౌరవనీయ కార్మిక సభ్యుల దృష్టికి వచ్చిందా? 

(బి) ప్రచారకుల వేతనం తగ్గినపుడు వార్త ప్రచార వ్యయం యధోచితంగా పెరిగిన 
మాట వాస్తవమేనా? | 

(సి) పద్దుల నిర్వహణ బాగా లేదని ఆడిటర్‌ జనరల్‌ (పద్దులు విధానాన్ని త్రీవ్రంగా ' 
విమర్శించిన మాట వాస్తవమేనా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. | 3 

(బి) 1946 మార్చి 19న భారతీయ కార్మిక సమాఖ్య సభ ముందు ఉంచిన పదుల 
నివేదికలో ఖర్చులకు సంబంధించిన పద్దుల్లో తేడాలున్నాయి. 1945 మే, జూన్‌, జులై soos, 
గాను “వార్తల ప్రచారం అనే శీరికలో ఎక్కువ వ్యయం, “ప్రచారకుల వేతనం' అనే శీర్షికలో ae 5 
వ్యయం చూపించటం జరిగింది. 1945 ఏప్రిల్‌లో చేసిన వ్యయాల BOs వర్గీకరించటంతో 
జరిగిన మార్పుల SOS ఈ. తేడాలొచ్చాయి. అలాగే కార్మిక ప్రచార పథకం పని తీరు మీద 
ఆధిపత్యం సమాచార ప్రసార శాఖ నుండి, కార్మిక శాఖకు బదిలీ అవటం జరిగింది. దీనివల 

కార్మిక కేంద్రాలు, కార్మికుల క్లబ్బులు. ఇతర వార్తావ్యాస్తి సంస్థల్ని నిర్వహించే ప్రచారకుల భతా 
అయిన m= 3 = 
ee ete మ. వేతనాలు అనే BOS కింద చూపించబడేవి కాస్తా 

2, వ్యాప్తి'కై " “గౌరవ వేతనాలు’ అనే BBS కిందికి వచ్చాయి.మొత్తం మీద 
ఈ నెలలో “పచారకుల' వేతనాలు “వార్తా వ్యాప్తికి సంబంధించిన శీరికల కింద మొతం ఖర్చు 
అంతకు మునుపటి నెలలతో దాదాపు సమానంగానే ఉంది. ల | 


ఖ్‌ 95 వ ర్ల [| | = 
CRIS అసెంబ్లీ BBLS (సింట్రుల్‌”, నంవుటం ౮ 1946; 8.4.1946. sao 3645 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1109 


(సి) శ్రీలాల్‌చంద్‌ నావల్‌రాయ్‌ 1945 నవంబర్‌ 2 న అడిగిన 31వ ప్రశ్న 'బి, 'డి' 
విభాగాల మొదటి భాగానికి నేనిచ్చిన సమాధానం వైపు, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ వారి 1943-44 
సంవత్సరం లెక్కల నివేదికలోని 68 వ పేరా వైపు దృష్టి సారించవలసిందిగా గౌరవ సభ్యుడిని 
కోరుతున్నాను. | 
శ్రీ) సత్యనారాయణ సిన్హా : ఆ తర్వాత ఏం జరిగింది? గౌరవనీయ సభ్యులు దయచేసి 
అన్ని పద్దులను SOE అకౌంట్స్‌ కమిటీ ముందు ఉంచుతారా? అది ప్రజాధనాన్ని వృథా 
చేయడమని నా నమ్మకం. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : SOE అకౌంట్స్‌ కమిటీ దీన్ని ఆమోదించింది. అలాగే నా 
సమాధానంలో నేను చెప్పినట్లుగా గౌరవనీయ సభ్యులు 1943-44 పద్దులకు సంబంధించిన 
SOE అకౌంట్స్‌ కమిటీ నివేదికలోని 68 వ పేరాపై దృష్టి సారించాల్సిందిగా నేను కోరుతున్నాను. 

శ్రీ) దివాన్‌ చమన్‌ లాల్‌ : 1945 తర్వాత పరిస్థితి ఏమిటి? ఆ ఎల ప్రస్తుతం నిలిపి 
మా. గౌరవనీయ మిత్రులను నేనది అడగవచ్చా? = | | Be 

గౌ॥ డా॥ చి. ఆర్‌. అంబేద్కర్‌ : దాన్ని ఆపేశారు. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : 1945 నాటికీ, ఆపేసే నాటికీ మధ్య గల పరిస్థితి ఏమిటి? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నా దగ్గర సమాచారం లేదు. కాని గారవనీయ సే స్నేహితులు 
ప్రశ్నిస్తే సమాధానం చెప్తాను. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : ఈ నిధులు నిలిపి వేసినపుడు పద్దులను కూలంకషంగా - 
పరిశీలించారన్నది వాస్తవమేనా? | 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : దాని గురించి నాకు నోటీసు కావాలి. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : ఆ తరువాత కూలంకష పరిశీలన జరిగిందో లేదో గౌరవనీయ 
మిత్రులకు తెలియదు? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అది చెప్పలేను. 

శ్రీ సత్యనారాయణ సిన్హా : గౌరవనీయ సభ్యులు విషయం అంతా చూశారా! 

Tu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : చూశాను. ఇంకా ఏం చేయను? 

శ్రీ మను సుబేదార్‌ : భారతీయ కార్మిక సమాఖ్య ద్వారా కార్మిక ప్రచారానికై ప్రస్తుతం 
అవుతున్న ఖర్చు ఎంత? భః సే 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇదివరకు నేను చెప్పినట్లుగా గ్రాంట్లు ఆపివేశారు. 

శ్రి మోహన్‌ లాల్‌ సక్సేనా : ఎప్పుడు ఆఫీశారో తెలుసుకోవచ్చా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : గత సంగత్సరం అనుకుంటాను మరి. 


1110 | డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కుమారి మణిబెన్‌ కారా : డబ్బు మంజూరు చేసినపుడు సమాచార ప్రసార శాఖ నిర్దేశించిన . 
విధానం మేరకు భారతీయ కార్మిక సమాఖ్య పద్దులు సమర్పించిందన్నది నిజం కాదా? 

Fu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను అలాగే అనుకుంటున్నాను. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : డబ్బు మంజూరు చేసిన తర్వాత కూడా చాలాకాలం వరకు 
భారతీయ కార్మిక సమాఖ్య తమ పని విధానాన్ని నిర్ణయించుకోలేదనీ కార్మిక శాఖ పనితీరు పట్ల 
ఆడిటర్‌ జనరల్‌ తీవ్ర అభ్యంతరం తెలిపోరనీ అనటం వాస్తవం కాదా? 

గౌ॥ డా॥ బి, ఆర్‌. అంబేద్కర్‌ : నేను నా సమాధానంలో చెప్పిన విధంగా వాస్తవానికి 


ఈ గ్రాంటు సమాచార ప్రసార శాఖ వారు నిర్వహించారు. అటు తర్వాతి దశలో దీని పాలనా 
వ్యవహారాన్ని కార్మిక శాఖకు బదిలీ చేశారు. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : ఎందుకని? 

కుమారి మణిబెన్‌ కారా : 1944 మే నెలకు ముందు సమాఖ్యకు ఓచర్లు సమర్పించటం 


మినహాయించి ఎక్కౌంట్లు మాత్రమే సమర్పించమని అడిగారనటం నిజమా? కాదా? భార్రత్రీయ్ప 
కార్మిక సమాఖ్య తన శాఖ సూచనల ప్రకారం ఆ విధంగా చేయలేదనటం వాస్తవమేనా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను చెప్పలేను. ఈ అంశం మరో శాఖ నిర్వహించింది. 

కుమారి మణిబెన్‌ కారా : యుద్ధం ఆగిపోవటం వల్లనే ప్రస్తుతం ఈ గ్రాంటును gap, 
వేశారన్నది వాస్తవం కాదా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. నేను అదే చెప్పాను. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : వార్తా వ్యాప్తి కొరకు ప్రచారకులుగా పనిచేసిన వారిలో ఎంతవుంద్ర 
సమాచార ప్రసార శాఖ ఈ గ్రాంటు కింద తీసుకుంది? 

గౌ॥ cn బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ ప్రశ్న సమాచార on శాఖ గౌరవ సభ్యుణ్ణ 
అడగారి. 

శ్రీ మోహన్‌ లాల్‌ సక్సేనా : గ్రాంటును నిలిపి వేసింది యుద్ధ: విరమణకు ముందో లేక 
పల తెలుసుకోవచ్చా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను కచ్చితంగా చెప్పలేను. 

శ్రీ మోహన్‌ లాల్‌ సక్సేనా : ఇది ఆపి వేసింది క్రితం సంవత్సరం 1945 ఏప్రిల్‌లో కాదా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. 

దివాన్‌ చమన్‌ లాల్‌ : ఫైనల్‌ అకౌంట్లు పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ ముందు ఉంచారేమో 
నేను గౌ॥ మిత్రుని అడగవచ్చునా. 

గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : వాటిని త్వరలో పబ్లిక్‌. క్‌ అకౌంట్స్‌. కమిటీ. ముందు 
ఉంచుతారని నేను చెప్పగలను. . బట్ట | ee 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1H 


శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఈ 30 వేల రూపాయలు కమాను 
వాస్తవం కాదా? ప్రభుత్వం ఎందుకోసం ఈ డబ్బు వుంజూరు చేసిందో అందుకు 
వినియోగించలేదు. దాన్ని గౌరవనీయ సభ్యులు పార్టీ ప్రచారానికి వినియోగించారు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ డబ్బును పార్టీ ప్రచారానికి ఖర్చు చేశారని గౌరవ 
మిత్రులు చేస్తున్న ప్రకటన పట్ల నేను అభ్యంతరం తెలుపుతున్నాను. మీరు దీన్ని 
ఉపసంహరించుకోవాలి. 

అధ్యక్షులు : ఆర్డర్‌! ఆర్డర్‌! 

ఆచార్య ఎన్‌.జి. రంగా : ఆయన అలా అనలేదు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. అలాగే అన్నారు. 

శ్రీ అహ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : గౌరవనీయ సభ్యులు సభాముఖంగా దానిని 
ఖండించనీయండి. సహనం కోల్పోనీయకండి. 

అధ్యక్షులు : ఆర్డర్‌! ఆర్డర్‌! గౌరవ సభ్యులు తమ స్థానంలో కూర్చుంటారా? గౌరవనీయ 
సభ్యులు గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు సహనం కోల్పోతున్నారనటం మర్యాద కాదు. 

శ్రీ అహ్నద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : గౌరవనీయ సభ్యులు సభలో ఆవేశపడవచ్చునా? ఆయన 
మామూలుగా సభలో అలాగే చెస్తున్నారు. | 

డా॥ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : గౌరవనీయ సభ్యులు అటువంటి ప్రశ్నల్ని తీవ్రంగా 
నిరసిస్తానంటున్నారు. అవి మర్యాదపూర్వకమైన మాటలేనా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ డబ్బు నేను నా పార్టీకి వినియోగించినట్లుగా 
గౌరవనీయ మిత్రుడు చెప్పటం పట్ల నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను అని అన్నాను. 
నేను భారతీయ కార్మిక సమాఖ్యకు చెందిన వాడిని కాను. | 

అధ్యక్షులు : డాక్టర్‌ సర్‌ జియా ఉద్దీన్‌ అభ్యంతరం నాకు అర్థం కావడం లేదు. 

డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : ఏ ప్రత్యేక ప్రశ్ననైనా చేను తీవ్రంగా nee 
అని గౌరవనీయ సభ్యులు అనవచ్చునా? | 

శ్రీ దివాన్‌ చవాన్‌ లాల్‌ : ఆ ధనం భారతీయ కార్మిక సమాఖ్య ప్రచారానికి 
వినియోగవడిందన్న విషయం వాస్తవమేనా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను చెప్పలేను. ప్రభుత్వ సమాచారం ప్రకారం అయితే, 
ఆ డబ్బును దేనికోసం ఇచ్చారో దాని కోసమే వినియోగపడింది.. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : మర్యాద, నిజాయితీగల 'ఆల్‌ ఇండియా ట్రేడ్‌? యూనియన్‌ 
SORH వంటి సంస్థలు అటువంటి డబ్బును ఒక్క పెన్నీ కూడా ముట్టుకోడానికి తిరస్కరించిన 


1112 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


విషయం వాస్తవమో కాదో గౌరవనీయ మిత్రుని అడగవచ్చా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవనీయ మిత్రునికి కొన్ని సం ంస్థల పట్ట తన సొంత 
అభిప్రాయం కలిగి ఉండే హక్కు ఉంది. 

శ్రీ దివాన్‌ చమన్‌లాల్‌ : గౌరవనీయ మిత్రులు ఈ విషయంలో 'ఆల్‌ ఇండియా ట్రేడ్‌ 
యూనియన్‌ కాంగ్రెస్‌ను సంప్రదించినపుడు వారు ఈ డబ్బును ముట్టుకోవడానికి 
తిరిస్కరించిన మాట వాస్తవమేనా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మేము అన్ని సంస్థలనూ సంప్రదించాం. కార్మికుల్లో 
ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఏదైనా పథకంలో ముందుకు రావడానికి ఇష్టపడితే ఈ 
విషయంలో సహాయం చేయడానికి భారత ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్ని సంస్థలనూ 
ఉద్దేశించిన ఒక సాధారణ సర్క్యులర్‌ అది. ఈ పథకంలో చేరవలసిందిగా భారత ప్రభుత్వం ఏ 
ప్రత్యేక సంస్థనూ ఆహ్వానించలేదు. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : గౌరవనీయ మిత్రుల వద్దకు వచ్చి ఆ డబ్బును వినియోగించిన 
ఒకే ఒక సంస్థ భారతీయ కార్మిక సమాఖ్య అన్నది నిజమేనా? 

Pu డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నిజమే. 

శ్రీ అహ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : ఎన్నో అనుబంధ ప్రశ్నల ఫలితంగా జరిగిన చల ల్లో ఈ 
ధనం సక్రమంగా వినియోగపడలేదని, ఈ విషయంలో సందెహాలున్నాయనీ తేలిన వి. షయాన్ని 
గౌరవ సభ్యులు ఆమోదిస్తున్నారా? దీని దృష్ట్యా గౌరవ సభ్యులు ఆ డబ్బు లెక్కలు చ్యూర్హ్యక 
ఒక అనధికార ఆడిటర్‌ను నియమిస్తారా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అలా చేయాల్సిన అవసరం ఉందని నేన్స అనుకోవడం 
లేదు. ఆ విషయం ఈ సభ నియమించిన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ముందుక్తు వస్తుంది. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ముందు ఈ విషయం  ఉంచడాని a 
త. సభ్యులు ఎందుకు ఆలస్యం చేశారో నేను అడగవచ్చా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆలస్యం చేయలేదు. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : సంవత్సర క్రితమే ఈ ఖర్చులు — విషయం 
bist. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆలస్యం చేయలేదు. SOE అకౌంట్స్‌ కమిటీ ముందు 
పెడుతున్నాం. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : ఇంతవరకూ ఎందుకు పెట్టలేదు? 

అధ్యక్షులు : తర్వాతి ప్రశ్న. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు | 1113 


459 | 
' * ప్రభుత్వ ముద్రణాలయాల్లో జూనియర్‌ రీడర్లు 


1635. హాజీ చౌదరి మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ : 

(ఎ) భారత ప్రభుత్వ ముద్రణాలయాలన్నిటిలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారు ఏ 
ప్రాతిపదికపై జూనియర్‌ రీడర్‌, శాశ్వత జూనియర్‌ రీడర్లుగా నిర్జారించబడ్డారో గౌరవనీయ 
కార్మిక శాఖ సభ్యులు తెలియజేసారా? 

(బి) జూనియర్‌ రీడర్ల విధుల తీరూ, స్థాయీ - ప్రతి విలేఖకుల (కాపీ F238) 
విధులతీరు, స్థాయిల కంటే చాలా భిన్నమైనవన్నది యధార్థమా? . 

(సి) ఏ భారతీయ ముద్రణాలయంలోనైనా ఇదివరకే జూనియర్‌ రీడర్ల గ్రేడ్‌లోకి వచ్చి 
జూనియర్‌ రీడర్లుగా పనిచేస్తున్నవారు, తమతోపాటు పరీక్షకు కూర్చొని రీడర్‌పిస్‌ పరీక్షలో 
ఉత్తీర్ణులు కాని కాపీ హోల్డర్లకు జూనియర్‌లుగా నియమించబడ్డారన్నది వాస్తవమా? 

(డి జూనియర్‌ రీడర్‌ ఉద్యోగాలలో పనిచేయడానికి ఉత్తర్వులు పొందిన అర్హతగల 
కాపీ హోల్డర్లు అత్యంత ప్రతిభా సామర్థ్యాలు చూపుతున్నట్లయితే వారి ఉద్యోగాలు a 
వాస్తవమేనా? 

(ఇ). జూనియర్‌ రీడర్ల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన చాలాకాలం అర్హులైన కాపీ 
హోల్డర్లకు జూనియర్‌ రీడర్ల శాశ్వత ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇచ్చే ఆలోచన తభుత్వానిక 
ఉందా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (ఎ) కాపీహోల్డర్ల స్థాయిలో మూడవసారి జరిగిన రీడర్ల 
పరీక్షలో ఉత్తీర్లులై రిజర్వేషన్లు కేటాయించిన వారికి వాఠి వారి సీనియారిటీని బట్టి ఉద్యోగ 
ధృవికరణ జరిగింది. 

(బి) అవును. 
(సి) అవును. . = | . 

(డి అవును. కాని, జూనియర్‌ కాపీ హోల్డర్లు అంతకు ముందే ధృవీకరణ అయితేనే. 

(ఇ) లేదు. పూర్తి పరిశీలన తర్వాతనే ప్రస్తుత నియమాలు రూపొందించబడ్డాయి. 


* “లెజిస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్ల్‌”, నంవ్రుటం -5, 1946. 8.4.1946. వుటలు : 3649-50 


వ ee Se a ప 


1114 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


1636. హాజీ చౌదరి మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ : 

(ఎ) న్యూఢిల్లీలోని భారత ముద్రణాలయంలో జూనియర్‌ రీడర్ల వేతన శ్రేణిలో కొత్త 
> క్కేలు రూ. 55-3-85, కాపీ హోల్డర్ల కొత్త స్కేలు రూ. 45-4-60- ఇబి - 5-80 (యునైటెడ్‌ 
స్కేల్‌లోని 'సి' GE) అవునా అన్న విషయం గౌరవనియ కార్మిక శాఖ సభ్యులు తెలియజేస్తారా? 

(బి) జూనియర్‌ రీడర్ల, కాపీ హోల్డర్ల వేతనాలలోని క్రమరాహిత్యం, నాలుగైదు 
సంవత్సరాల అనుభవం గల శాశ్వత జూనియర్‌ రీడర్‌ నెలకు 64 రూపాయలే పొందగా, తాత్కాలిక 
కాపీ హోల్లరు బాధ్యతలు నిర్వహిస్తూ జూనియర్‌ రీడర్‌ నెలకు 67 రూపాయలు పొందుతున్న 
కారణంగా ఏర్పడిన అస్తవ్యస్తత వాస్తవమేనా? 

(సి) ఈ తారతమ్యాలు తొలగించే ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గం జూనియర్‌ రీడరకు 
'బి గ్రేడ్‌ ఇవ్వటాన్ని ఆ ముద్రణాలయ మేనేజర్‌ బాగా ఆలోచించే సిపార్సు చేశాడన్నది 
వాస్తవమేనా? rar 
(డి) -ఈ తారతమ్యాలు తొలగించడానికి త్వరలో జూనియర్‌ రీడర్లందరిక్తీ యూనిఫైడ్‌ 
స్కేలులో 'బి' గ్రేడ్‌ కేటాయించడాన్ని గౌరవనీయ సభ్యులు వ్రతిపాదిస్తారా? లేదంటే ఎందుకని? 

గౌరవనీయులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. ; 

(బి) మార్పు చేసిన వేతన స్కేలు ప్రకారం ఒక పర్మినెంట్‌ జూనియర్‌ రీడర్‌ స్యా 
సంవత్సరాల అనుభవం ఉంటే నెలకు 64 రూపాయలు, ఐదు సంవత్సరాల అన్సుఖ్వం a oss 
నెలకు 67 రూపాయలు జీతం వస్తుంది. కొన్ని చోట్ల సమాన వేతన స్కేల్పు (యూనిఫైడ్‌ 
స్కిలు) ఉన్న తాత్కాలిక కాపీ Sado గనక రీడర్‌ బాధ్యతలు నిర్వహిస్తే అత్రన్లిక్ష గలా 
రూపాయలు వస్తుంది. . 

(సి) అవును. 

(డి) యూనిఫైడ్‌ స్కేలు అన్నది తాత్కాలికమైనట్టిది. అది భారత ప్రభుత్వ గుమాస్తా 
సిబ్బంది కోసమే ఉద్దేశించబడినట్టిది. దాన్ని భారత ప్రభుత్వ ముద్రణాలయాల్లోని కాప హోల్డర్లకు 
జూనియర్‌ రివైజర్లకు మాత్రమే వర్తించే విధంగా ప్రత్యేకంగా నిర్ణయించారు. వివిధ ప్రభుత్వ 
ముద్రణాలయాల్లో వేర్వేరు వేతనాల్లో రీడర్ల గ్రేడులు అనేకం ఉన్నందున ఈ స్కేలులో చి 
గ్రేడుని వర్తిం చేయడంలో మరిన్ని ఇబ్బందులు, తారతమ్యాలు పుట్టుకొస్తాయి. 


ఎ 


\ 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1115 


460 
* ధోరియం ఉపయోగాలు 


1642. శ్రీ ఎం.కె. జినచంద్రన్‌: సైనికంగా థోరియం ఉపయోగాలు ఏమిటో గౌరవనీయ 
కార్మిక సభ్యులు దయచేసి తెలియజేస్తారా? ఇది ఏవేని పౌర ప్రయోజనాలకు కూడా 
ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే అదేమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇటీవలి నివేదికల ప్రకారం అణుశక్తి విడుదలలోని గొలుసు 


ప్రతిచర్యలలో కొంత యురేనియం స్థానంలో థోరియం వాడటం సాధ్యమౌతుందని తెలుస్తోంది. 


దీపాలు, రేడియో వాల్వులు, S508 గాస్‌ మాంటిల్‌ల తయారీలో థోరియం వాడుతున్నారు. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : భారతదేశంలో ఇది ఎక్కడ దొరుకుతుంది? 

గౌ॥డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : తిరువాన్కూరు. | 

శ్రీ ఎ. కరుణాకర మీనన్‌ : తిరువాన్కూర్‌ మాత్రమేనా లేక భారతదేశంలో మరేదైనా 
ప్రాంతంలో కూడా దొరుకుతుందా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అది నేను తెలుసుకోవలసి ఉంది. నోటీసు కావాలి. 

శ్రమను సుబేదారు : థోరియం సరఫరా మీద నియంత్రణాధిపత్యం కోసం పాలక దేశం 
గాని మరే దేశంగాని భారత ప్రభుత్వాన్ని అడిగిందా? ప్రభుత్వం ఇంకే ప్రత్యేక ధేశంతోనైనా ఒప్పందం 
చేసుకుందా? 

గౌ॥డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అలాంటి సూచన ఎదైనా ఉన్నట్లు నాకు తెలీదు. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : ప్రభుత్వం దీన్ని భూ విజ్ఞాన నిపుణుల చేత పరీక్షింపచేస్తున్నదా? 


గౌ॥డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ సలహా గుర్తుంచుకుంటాను. 

శ్రీ ఎ. కరుణాకర మీనన్‌ : ఈ ఉత్పత్తిని ఏ దేశానికైనా ఎగుమతి క 

గౌ॥డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నాకు తెలియదు. గౌరవనీయ మిత్రులు ఏ 
సమాచారాన్నయినా తెలుసుకోగోరితే తగినంత ముందుగానే నాకు నోటీసు ఇవ్వాలి. 


| ఆచార్య ఎన్‌.జి. రంగా : ఇది ఎగుమతి అవుతున్నదా? అట్లయితే దేశ భద్రత కోసం 
-ఈ ఎగుమతిని ఆపడానికి వీలైన ప్రతి చర్యా తీస్తుకోవాలి.. 


గౌరవనీయులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ; ;నేను కనుక్కుంటాను. 


* “లెజిసేటేబ్‌ అసెంభ్లీ దీబేట్ట (నింటైల్స్‌” నంవుటం =; 1946; 8.4.19%46. a5: 3655 Bas cu en 


1116 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


461 
* కేంద్ర ప.డబ్వు-డి లో ముస్టింలు 

1646. శ్రీ మహమ్మద్‌ రహ్మతుల్లా : 

(ఎ) కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ (పి.డబ్లు్యు.డ్రిలో కింది ఉద్యోగాలలో ముస్లిం ఉద్యోగుల 
నిష్పత్తిని గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు దయచేసి తెలియజేస్తారా? (i) సూపరింటెండింగ్‌ 
ఇంజనీర్లు (ii) ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (iii) అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (iv) సబ్‌ డివిజినల్‌ 
ఆఫీసర్లు (౪) SerGSer (vi) హెడ్‌ క్లర్కులు (vii) డివిజినల్‌ అకౌంటెంట్లు. 

(బి) గెజిటెడ్‌ ఉద్యోగాలలో ముస్లింల నిష్పత్తి ఎందుకు తక్కువగా ఉంది? 

(సి నియామకాలు మత ప్రాతిపదికపై జరుగుతుండగా నిప్పత్తి ఎనిమిది శాతం 
కూడా లేనప్పుడు మత ప్రాతిపదికపై ముస్లింలకు ప్రమోపను ఎందుకు ఇవ్వలేదు? 

(డి) సమీప భవిష్యత్తులో కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌శాఖలో సిబ్బందికి ఉద్యోగ ధృవీకరణ 
విషయమై ప్రభుత్వ విధానం ఏమిటి? అన్ని ఉద్యోగాలలో నిష్పత్తిని సర్దడానికి ఏ చర్యలు 
తీసుకుంటున్నారు? 

(ఇ) ఉప విభాగఅధికారులకు, కింది ఉద్యోగులకు (సబార్జినేట్లు) నిర్మాణ, మరమ్మత్తు 
పనులు ఏ ప్రాతిపదికపై అప్పగించారు? పైన పేర్కొన్న పనులు ముస్లింలకు ఇవ్వకపోయినట్లయితే 
ఆ విషయమై ప్రధాన ఇంజనీర్‌కు సూపరింటిండంట ౯ ఇంజనీర్లకు ఫిర్యాదు చేస్తే ఆ మతతత్వాన్ని 
పరిశీలించేందుకు వారు ఏ చర్యలు తీసుకుంటారు? 

(ఎఫ్‌) ముస్లిం సబార్జినేట్లకు Hoo లేదా ప్రామాణిక కొలమానం పుస్తకాలను ఇచ్చారన్నది 
' వాస్తవమేనా? . ఢిల్లీలోను ఢిల్లీ బయట కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌శాఖ నిర్మాణ పనులు మరమ్మత్తు 
పనులు ముస్లిం సబార్జినేట్లకు ఇవ్వలేదన్నది వాస్తవమేనా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) (ఏ సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు 6 శాతం 
(i) ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు 17 శాతం 
(ii) అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు 14శాతం 
(iv) సబ్‌ డివిజినల్‌ ఆఫీసర్లు a 17 శాతం 
(v) సబార్జినేటు ౨. 22 శాతం 
(vi) హెడ్‌ క్షర్కులు | 24శాతం 


(vii) డివిజినల్‌ అకౌంటెంట్లు లెక్కల వివరాలు ఇప్పుడు సిద్ధంగా లేవు. 
si 'అజిన్టట్‌ అసెంబ్లీ BUS (Dower), నంధ్రుటుం -౮ 1946; 8.4.1946. Seo : 3656 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1117 


(బి) సూపరింటెండింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల ఉద్యోగాలు ప్రమోషన్‌ పద్ధతిలో భర్తీ 
చేశారు. మైనార్టీ మతాలకు రిజర్వేషన్‌ ఇవ్వాలన్న ఉత్తర్వులు ప్రమోషన్‌ విషయంలో వర్తించవు. 
కనుక ఆ ఉద్యోగాల్లో ముస్లింలకు 25 శాతం కోటా ఇవ్వడం సాధ్యం కాదు. నేరుగాను, అలాగే 
ప్రమోషన్‌ పద్దతి మీదను నియమించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లలో ముస్లింలు 
లేకపోవడానికి కారణం ఒక ముస్లిం అభ్యర్థికి అవకాశం వస్తే ఆయన దాన్ని తిరస్కరించారు. 

(సి) ముందే చెప్పినట్లు మత ప్రాతిపదికపై ప్రమోషన్‌ ఇవ్వలేదు. 

(డి) నేరుగా నియమించిన వాళ్ళకు, తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ ధృవీకరణ 

రిపేటప్పుడు మైనార్టీ మతాలకు నియామకాల్లో రిజర్వేషన్లు ఇచ్చే ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించవు. 
ప్రమోషన్‌ మీద జరిగే నియామకాల్లో నిష్పత్తి సర్దుబాటు జరగదు. అయితే ఏదైనా తగ్గింపులు 
జరిగేటప్పుడు మాత్రం మత ప్రాతినిధ్య నియమాలు ఖచ్చితంగా వర్తింపజేస్తారు.. 

(ఇ) ఏ మత ప్రాతిపదికపైనా సబ్‌ డివిజినల్‌ ఆఫీసర్లకు, సబార్జినేట్‌లకు నిర్మాణ, 
మరమ్మతు పనులు ఇవ్వలేదు. a 7 

(ఎఫ్‌) కాదు. 

డాక్టర్‌ సర్‌ జియా QS అహ్మద్‌ : సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ నియామకం విషయం 
గౌరవనీయ సభ్యులు సభలో ఇలా చెప్పారు. ఒక ఉద్యోగం ఖాళీగా ఉంటే సూపరింటెండింగ్‌ 
ఇంజనీర్‌గా పని చేయటానికి అర్హతలేని వ్యక్తిని ఆ ఉద్యోగాల్లో నియమించారని అన్నారు. 
సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా నియమించదగ్గ ముసల్మాన్‌లను ఎందుకు నియమించలేదో 
అడగవచ్చా? సభా సమావేశాలు ముగిసి మనం వాయిదా తీర్మానానికి సిద్ధంగా ఉండాలనీ 
శాసనసభ ముగిసిన తర్వాత నియామకం జరుగుతుందనీ నేను ఆయనకు సభాముఖంగా 
గుర్తుచేశాను కూడా. 

గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవ మిత్రులు పూర్తిగా పొరబడ్డారు. 
కార్యాలయంలో అప్పటి తక్షణ విధులను నిర్వర్తించనానికి ఆ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ని రప్పించారని 
అన్నాను. నియామకం ఏదీ జరగలేదు. 

డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : సూపగింటెండింగ్‌ ఇంజనీరు పని అతడు నిర్వర్తించ 
గలడని మీరు అన్నారు. ఒక రోజు, రెండు రోజులు కాదు. నెలల తరబడి చేయాల్సిన పని ఏమిటో 
నాకర్థం కావడం లేదు. ఈ శాఖ సామర్ధ్యం ఇదా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవ మిత్రునికి ఈ అభిప్రాయం 
ఏర్పరచుకునే హక్కుంది. 


1118 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : శాఖ మొత్తం చాలా అసమర్థంగా ఉందని నా 
అభిప్రాయం. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల నియామకాల గురించి ఆయన దగ్గర ఉన్న ఇతర జాబితాలో 
ఒక్క sono కూడా లేడు. న్స 

అధ్యక్షులు : ఆర్డర్‌. ఆర్డర్‌. "గౌరవనీయ సభ్యులు ప్రశ్న అడుగుతారా? 

డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్నద్‌ : నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు తయారుచేసిన 
జాబితాలో ఒక్క ముస్లిం నియామకం అయినా లేదన్నది నిజం కాదా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవ మిత్రులకు అదెలా తెలుసు? ఆ 
జాబితా ఇంకా నా దగ్గరకు రాలేదు. 
డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : ఫలితం ఏమిటంటే... ఒక వ్యక్తి కూడా ముసిం కాదు 
గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవనీయ మిత్రులు ఆ ప్రకటన సో 
చేయగలరో నాకర్ణం కావడం లేదు . ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. 

అధ్యక్షులు : ఆర్డర్‌! ఆర్డర్‌! 

డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : ఆయన సిద్ధం చేసిన సూపరింటెండింగ్‌ ఇంజనీర 
జాబితాలో ఒక్క ముస్లిం కూడా లేరన్నది గౌరవనీయ సభ్యులు కాదనగలరా? ‘ 

hac Fy 9 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను చెప్పినట్లు నా దగ్గర జాబితా Fes, అ 

ఫైల్‌ నాకు అందలేదు. విమర్శించేందుకు శాఖ చర్య తీసుకొనేంతవరకు గౌరవనీయ భు 
లం 


జా 


వేచి చూడవలసి ఉంటుంది. — 

డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : అప్పుడు చాలా ఆలస్యమవుతుంది. 

అధ్యక్షులు : ఆర్డర్‌! ఆర్డర్‌! 

శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : సూపరింటెండింగ్‌ ఇంజనీర్ల నియామకాలోను ఇతర 
వాటిల్లోనూ ముస్లింల నిష్పత్తి 25 శాతం కంటె తక్కువగా ఉందని అంగీకరించడానికి గౌరవనీయ 
సభ్యులు సిద్ధంగా ఉన్నారా? 1934 బి. ఆర్‌. రక్షణ శాఖ కింద ముస్లింలకు 25 శాత్రం రిజర్వేషన్‌ 
కోటా కేటాయించారు. కనుక ఆ కోటా అమలు చేయడానికి గౌరవనీయ సభ్యులు ఏ చర 
తీసుకుంటున్నారు? = 

అధ్యక్షులు : గౌరవనీయ సభ్యులు దానికి జవాబు ముందే ఇవ్వలేదా? 

అహ్నద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఇవ్వలేదండి. | 

గౌరవ 

నీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అంకెలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు. 1119 


అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ముస్లింల కోటా 25 శాతం కంటె తక్కువగా ఉందని గౌరవనీయ 
సభ్యులు అంగీకరిస్తున్నారన్న మాట. ముస్లింల కోటా సరిగ్గా అమలు జరిగేటట్లు వెంటనే తగిన 
చర్యలు తీసుకుంటారేమో గౌరవనీయ సభ్యులను నేను అడగవచ్చా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రశ్నలోని 'సి? భాగానికి నేనిచ్చిన సమాధానంపై 
దృష్టి సారించవలసిందిగా గౌరవనీయ సభ్యుడ్ని కోరుతున్నాను. 

డాక్టర్‌ సర్‌ జియావుద్దీన్‌ అహ్మద్‌ : ఆ పరిస్థితినే అంగీకరించినట్లయితే ఇంకెప్పుడూ 
ముస్లింలను నియమించరు. గౌరవనీయ సభ్యులు వేరే వారిని పనిచేయమని కోరుతారు. 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అసలు ఫిర్యాదు హోం శాఖ విడుదల చేసిన 
సర్క్యులర్‌ కు వ్యతిరేకంగా గాని కార్మిక శాఖకు వ్యతిరేకంగా కాదు. 


462 

* సారిశ్రామిక GPO (న్ధాయా ఉత్తర్వులు) బిల్లు 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : (కార్మిక సభ్యులు) : తమ సంస్థల్ల్‌ ఉపాధి 
పరిస్థితులు ఎలా ఉండాలో వివరిస్తూ పారిశ్రామిక భుజాలకు ఉద్దేశించిన బిల్లును 
ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : (పశ్చిమ పంజాబ్‌ - మహమ్మదీయేతరులు) : 36% బిల్లును 
గురించి చర్చ జరుగుతుండగా ఈ బిల్లును ఎట్లా తీసుకుంటారో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌లో 
అడగవచ్చా? ఆ బిల్లు గురించి చర్చ జరిగిన తర్వాత ఈ బిల్లు aia _— 
సమంజసం కాదా? 

అధ్యక్షులు : సభలో పెండింగ్‌ బిల్లు గురించి మనం చర్చ erry ఇది కేవలం 
లాంఛన ప్రాయం. నాకు తెలిసినంతవరకు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వాయిదా వేసి మరో 
'విషయాన్ని ప్రారంభించటం మరింత సౌకర్యంగా ఉంటుంది. అది రివాజు కూడా. ఇది పూర్తిగా 
విధానానికీ సర్దుబాటుకి చెందిన విషయం. “విషయం ఏమిటంటే - 

“తమ సంస్థల్లో ఉపాధి పరిస్థితులు ఎలా ఉండాలో వివరిస్తూ పరిశ్రమల తుజ 


ఉద్దెశించిన బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించడమైది.” 
గౌరవనీయులు cs బి. ఆర్‌, అంబేద్కర్‌ : hata నేను బిల్లును ప్రవేశపెడుతున్నాను. 


* ల oe డిబేట్‌ mr నంన్రుటం -5, 1946; 8.4.1946. వుట : 3667 


1120 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


463 
* సభ ముందు ఉంచిన కార్మిక విచారణా సమితి 


నివేదిక పత్రాలు 


గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : అయ్యా, కార్మిక విచారణా 
సమితి నివేదికలు ఒక్కో ప్రతిని సభ ముందు ఉంచుతున్నాను. వివరాలు ఇవి: 
(1) భారతదేశంలోని సిల్కు పరిశ్రమ కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 
(2) భారతదేశంలోని సిమెంటు పరిశ్రమ కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 
(3) Bard నేత కార్మికుల స్థితిగతుల నివేదిక 
(4) ముడి ఇనుము పరిశ్రమ కార్మికుల స్థితిగతుల నివేదిక 
(5) నార చాపలు, చాపల అల్లకం పరిశ్రమ కార్మికుల స్థితిగతుల నివేదిక 
(6) అభ్రకం గనులు, అభ్రకం తయారీ పరిశ్రమల కార్మికుల స్థితిగతుల నివేదిక 
(7) భారతదేశంలోని ఓడ రేవు కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక . 
(8) లక్క పరిశ్రమ కార్మికుల స్థితిగతులపై నివేదిక 
(9) రిక్షా కార్మికులపై నివేదిక 
(10) బియ్యపు మిల్లులోని కార్మికుల స్థితిగతులపై నివేదిక 
(11) గాజు పరిశ్రమలలోని కార్మికుల స్థితిగతులపై నివేదిక 
(12) బీడీ, చుట్ట, సిగరెట్‌ పరిశ్రమలలోని కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 
(13) భారతదేశపు తోటలలోని కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 
(14) భారతదేశంలోని గోలా గనుల పరిశ్రమ కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 
(15) కుమ్మరి కార్మికుల స్థితిగతులపై నివేదిక 
(16) రసాయన పరిశ్రమ కార్మికుల స్థితిగతులపై నివేదిక 
(17) భారతదేశంలోని మాంగనీసు గని కార్మికుల స్థితిగతులపై విచారణా నివేదిక 
(18) భారతదేశంలోని ఖనిజ, Bo పరిశ్రమ కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 
(19) భారతదేశంలోని ఉన్ని వస్త్ర పరిశ్రమ కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 
(20) భారతదేశంలోని కాగితం మిల్లు పరిశ్రమల కార్మికుల స్థితిగతుల విచారణా నివేదిక 


*  “లజిస్రట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రైల్ల్‌"; నంన్రుటం -5, 1946; 9.4.1946. వుడు. 3744 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 112 


సార్దంట్‌ ఎన్‌.వి. గాడ్గిల్‌ : (బొంబాయి కేంద్ర డివిజన్‌: మహమ్మదీయేతరులు- 
గ్రామీణప్రాంతం) : ఈ పేపర్లు అందరికీ పంచలేదు. వారికి గౌరవనీయ సభ్యులు దయతో 
పత్రాలు అందజేయగలరా? | 

గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : తప్పకుండా పరిశీలిస్తాం. తగినన్ని కాపీలు 
ఇప్పుడు మా దగ్గర లేవు. 

అధ్యక్షులు : ప్రస్తుత అభ్యర్థన ఏమిటంటే : వాటిని కావాలని అడిగిన వారికి మాత్రమే 
ప్రతులు పంపిణీ చేయటం. 


* కనీస వేతనాల బిల్లు 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : అయ్యా, కొన్ని ఉద్యోగాల్లో 
కనీస వేతనాల్ని నిశ్చయించడానికి బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతున్నాను. 

అధ్యక్షులు ; విషయం ఏమిటంటే - 

“కొన్ని ఉద్యోగాల్లో కనీస వేతనాలను నిర్ణయించడానికి బిల్లు ప్రవేశపెట్టేందుకు 
అనుమతించడమైంది.” ౩ | 

ప్రతిపాదన ఆమోదించడమైంది. | 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : అయ్యా, నేను బిల్లు . 
ప్రవేశపెడుతున్నాను. 

465 


ఇ అ(భ్రకం గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 
సెలెక్ట్‌ కమిటీ నివేదిక సమర్పణ - 
గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ . (కార్మిక సభ్యులు) : అయ్యా, అభ్రక గని 


పరిశ్రమ కార్మికుల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం కోసం ఒక నిధి ఏర్పాటు, 
చేసేందుకు రూపొందిన బిల్లుపై ఎంపిక సంఘం నివేదికను సమర్పించేందుకు నేను 


—_ 


* “లజుస్టేట్‌ అసెంభ్రీ డిబేట్‌ (సెంట్రల్‌), నంవుటం -5,.1946; 1 1.4.1946. S62: 3842 
@ “లజిస్టట్‌ అసెంభ్రీ డిబేట్‌ (సింట్రైల్స్‌”, నంవుటం -౮ 1946. 11.4.1946, Ser : 3871 | 


1122 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
466 
* థోరియం నిల్వలు 


1740. శ్రీ అహ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు దయచేసి, 
అణుశక్తి తయారీకి ఉపయోగించే థోరియం నిల్వలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయా 
అనేది తెలియజేసారా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 1946 మార్చి 26 న 1276 వ మౌఖిక 
ప్రశ్నకు ఈ సభలో ఇచ్చిన సమాధానంపై గౌరవనీయ సభ్యుల దృష్టి సారించవలసినదిగా 
కోరుతున్నాను. 

శ్రీ అహ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : ట్రావన్‌కోర్‌ రాజ్యంలో థోరియం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్న 
విషయం వాస్తవమేనా? వాస్తవమైతే వాటి అమ్మకాల నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఏమైనా 
చర్యలు తీసుకున్నదా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ విషయం ఒక భారతీయ రాజ్యానికి 
సంబంధించింది. ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఏ హక్కూ లేదు. 

1743. శ్రీ సర్దార్‌ మంగళ్‌ సింగ్‌ : గౌరవనీయ కార్మిక శాఖా సభ్యులు దయచేసి వీట్రిని 
తెలియజేస్తారా? 

(ఎ) ఢిల్లీలోను, న్యూఢిల్లీలోను నివాస భవనాల్లో పెట్టడం కోసం ప్రభుత్వం కొనుగోలు 
చేసిన రిఫ్రిజిరేటర్ల సంఖ్య - 

(బి) ఆ భవనాల్లో అద్దెకు ఉన్న వారికి ఆ రిఫ్రిజిరేటర్లు అద్దెకు ఇవ్వడానికి ఉన్న నియమ 
నిబంధనలు ; | 
(సి) తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికలపై ఎస్టేట్‌ ఆఫీసుల పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలలోని 
అధికారులకు ఇచ్చిన వివరాలు. . 

(డి) సభా సమావేశాలు, కమిటీ సమావేశాలు, జరిగేటప్పుడు అధికారికంగా పనిమీద 
వచ్చిన కేంద్ర శాసన సభ్యులు ఆ భవనాల్లో ఉండేటప్పుడు వారు వాటిని ఉపయోగించుకోవడానికి 
న. 

(ఇ) ఆ భవనాలలో ఉండేవారికి కాక ఆ కార్యాలయపు ఇతర సిబ్బందికి వాటిని 
ఇచ్చిన మాట వాస్తవమేనా? 


*  “లజిస్టే ట్‌ అసెంబ్లీ GBS (సెంట్రల్‌); నంవ్రుటం -౮ 1946; 724/246 వుట: 3873 


. 
కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు . | | 1123 


(ఎఫ్‌) అలాంటి సిబ్బందికి ఇచ్చిన వాటిని వెనక్కు తీసుకుని శాసనసభా సభ్యులు 
వినియోగించుకోవడానికి వీలు కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా? లేదంటే 
ఎందుకని? 

గౌరవనీయులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) 334. 

(బి) ఢిల్లీ, న్యూఢిల్లీలో రిఫ్రిజిరీటర్ల కేటాయింపు నియమాల్లో అద్దె గురించిన నియమ 
నిబంధనలు పొందుపరచటం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి, సభ ముందు ఉన్నది. 

(సి) 1946 లో వేసవి కాలానికి గాను ఒకే ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగికి, కేంద్ర పబ్లిక్‌ 
వర్క్స్‌ శాఖకు చెందిన అడిపనల్‌ చీఫ్‌ ఇంజనీర్‌కి ఒక రిఫ్రిజిరీటర్‌ కేటాయించడమైంది. 

(డి లేదు 

(ఇ) కాదు 

(ఎఫ్‌) ఆ ప్రశ్నే ఉదయించదు. 

శ్రీ దివాన్‌ చమన్‌ లాల్‌ : 'డి' భాగానికి మీరిచ్చిన సమాధానానికి సంబంధించిన విషయమై 
అసెంబ్లీ సభ్యులకు అవి అందుబాటులో లేవేమోనని నేను అడగవచ్చా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నియమాల ప్రకారం అందుబాటులో లేవు. 

శ్రీ మను సుబేదార్‌ : యుద్ధకాలంలో, సైవేటు వ్యక్తుల నుండి ప్రభుత్వం తీసుకున్న 
రిఫ్రిజిరేటర్లు ఏమయ్యాయో నేను తెలుసుకోవచ్చా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాకునోటీసు కావాలి. 


* న్యూఢిల్లీ, హనుమాన్‌ సందు 42-బి నంబరు ఇంటిని 
స్వాధీనం చేసుకోవటం 

1756. పి.బి. గోలె : (ఎ) న్యూఢిల్లీ హనువూన్‌ సందులో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 
42-బి నంబరు ఇల్లు చాలాకాలంగా ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే ఎప్పటినుండి ఉంది? ఖాళీగా 
ఉన్న ఇంటికి ప్రభుత్వం అద్దె చెల్లీస్తున్నదా? 

(బి) ప్రభుత్వం దాన్ని తీసుకోకముందు ఆ ఇంట్లో శ్రీ మనోహర్‌ లాల్‌ తులి 
ఉండేవారన్నది వాస్తవమేనా? a 
అ “లజినేటేబ్‌ అసెంభీ BBS (సింట్రైల్ల్‌”, నంవుటం - 1946; 12.4.1946. వుట : 3886 


1124 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(సి) శ్రీ మనోహర్‌ లాల్‌ HO ఆ ఇంటిని ఖాళీ చేసే కాలానికి ఆ ఇల్లు శిధిలావస్థలో 
ఉన్నదన్న విషయమూ ఆ తర్వాత ఆ ఇల్లు కేటాయించిన వారెవరూ కూడా దాంట్లో దిగడానికి 
సిద్ధంగా లేరన్న విషయమూ వాస్తవాలేనా? | 

(డి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఇంటిని వదిలీయాలనుకోవటం వాస్తవమేనా? ఎవరూ 
ఆ ఇంట్లో ఉండేందుకు సిద్ధపడనపుడు ఆ ఇంటిని ఎందుకు వదిలేయలేదు? 

(ఇ) . సుమారుగా ఏ రోజున ప్రభుత్వం ఆ ఇంటిని వదిలేస్తుంది? 

Tu con బి. ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) 1945 సెప్టెంబర్‌ 15 న ఆ ఇంటిని ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగికి కేటాయించడ 
మైంది. కాని ఆయన ఆ ఇంట్లో చేరకపోవడంతో ఆ రోజు నుండి ఆ ఇల్లు ఖాళీగా పడి ఉంది. ఆ 
ఇల్లు ఖాళీగా ఉన్నంతకాలం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తోంది. 

(బి) అవును. 

(సి) కాదు 

(డి) అవును. ప్రశ్న 'సి' భాగాన్ని దృష్టిలో ఉంచుకుంటే తరువాతి ప్రశ్న పుట్టనే పుట్టదు. 

" (ఇ) 1946 ఏప్రిల్‌ 15 దరిదాపులో. 


* వ్యావార నౌకా విభాగపు అధికారులకు 
జాతీయ కార్మిక ట్రిబ్యునల్‌ ఆర్డినెన్స్‌ వర్తింపు 

1757. కుమారి మణిబెన్‌ కారా : గౌరవనీయులు కార్మిక శాఖ సభ్యులు దయచేసి ఈ 
కింది విషయాలు తెలియజేస్తారా? 

(ఎ) 1944 డిసెంబర్‌లో భారతీయ రిజిప్ర్టీ (పేర్లు నమోదు చేసే కార్యాలయం) 
నౌకలలోని సర్టిఫైడ్‌ అధికారులకు జాతీయ కార్మిక శాఖ ట్రిబ్యునల్‌ ఆర్డినెన్స్‌ను వర్తింపజేయటం 
అత్యవసర చర్యా? 

(బి) ఆ అత్యవసరం ఇప్పటికీ ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్నదా? భావిస్తే అందుకు 
కారణాలేమిటి? 


న్స్‌ 


* “లజిస్టేట్‌ అసెంబ్రీ డిబేట్‌ (సిరిట్రైల్స్‌”, నంవ్రుటం -5, 1946; 224946 వుట : 3887 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1125 


(సి) ఆ అత్యవసర ఆర్డినెన్స్‌ నావికుల స్వేచ్చలపై విధించే ఆంక్షను దృష్టిలో ఉంచుకొని 
కనీసం వాణిజ్య నౌకాదళ అధికారులకు సంబంధించినంతవరకైనా, ప్రభుత్వం తొందరలోనే దీన్ని 
ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తున్నదా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

(ఎ) అవును. 

(బి) లేదు. 

(సి) 1940 జాతీయ సర్వీసు (సాంకేతిక సిబ్బంది) ఆర్డినెన్స్‌ నిబంధనలు 1946 
ఫిబ్రవరి నుండి మామూలుగా సడలించబడ్డాయి. జాతీయ సర్వీసులోకి సాంకేతిక సిబ్బందిని 
తీసుకోవడానికి ఆ నిబంధనలు పాటించలేదు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న పనులలో కీలకమైన 
సాంకేతిక సిబ్బంది విషయంలో తప్ప సాంకేతిక సిబ్బంది కదలికపై కూడా నియంత్రణ 
సడలించారు. ఓడ పైలట్ల విషయంలో 1946 ఏప్రిల్‌ చివరి వరకు వారు ఆయా ఉద్యోగాల్లో విధి 
నిర్వహణలో ఉండాల్సిన అవసరం ఉన్నంతవరకు ఈ శాసన నిబంధనలు వర్తిస్తాయి. అంటి, 
నౌకాశ్రయాల వద్ద ఆహార ధాన్యాలు త్వరగా దిగుమతి చేయాల్సిన అవసరం ఉన్నంతవరకు, 
ఇక వారి కదలికలపై అదుపును ఉపసంహరించవచ్చుననుకొనేంతవరకు ఆ అదుపు ఉంటుంది. 
1946 ఏప్రిల్‌ చివరి వరకు మొత్తం సాంకేతిక సిబ్బంది మీధ నియంత్రణ ఉపసంహరించాలని 
ప్రతిపాదించడమైంది. 

కుమారి మణిబెన్‌ కారా : ముఖ్యంగా భారతీయ కంపెనీలు, భారతీయ sivas నౌకా 
అధికారులకు వ్యతిరేకంగా ఈ అత్యవసర ఆర్డినెన్స్‌ను ఉపయోగిస్తున్నాయనీ ఈ అత్యవసర 
ఆర్డినెన్స్‌ వల్ల వాణిజ్య, నౌకా అధికారులు చికాకు పడుతున్నారనీ గౌరవనీయ సభ్యులకు తెలుసా? 
నేను భారతీయ వాణిజ్య నౌకాదళ పైలట్ల గురించి మాట్లాడడం లేదు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాకు తెలియదు. ప్రత్యేక సంఘటనలేమైనా నా దృష్టికి 
తీసుకు వస్తే ఆ అంశాన్ని పరిశీలిస్తాను. 

కుమారి మణిబెన్‌ కారా : సింధియా కంపెనీ (భారతీయ) ఈ అత్యవసర ఆర్డినెన్స్‌ను 
ఉపయోగిస్తున్నందుకు వ్యతిరేకంగా భారతీయ మారిటైమ్‌ యూనియన్‌ ఒక విజ్ఞప్తి చేసిన మాట 
వాస్తవం కాదా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అరల నాకు నోటీసు కావాలనుకుంటాను. 

అధ్యక్షులు : ఆయన నోటీసు కావాలంటున్నారు. 


1126 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


469 
ఢిల్లీ, న్యూఢిల్లీ, బొంబాయి, కలకతాలలో 
విద్యుత్‌ సరఫరా ధరలు 

1771. శ్రీ పండిత ఠాకూర్‌ దాస్‌ భార్గవ : గౌరవనీయ edi శాఖ సభ్యులు ఈ కింది 
విషయాలు తెలియజేసారా? 

(ఎ) కలకత్తా , బొంబాయిల్లోని Suit సరఫరా ధరలతో బేరీజు వేసి ఢిల్లీ, న్యూఢిల్లీల్లో 
విద్యుత్‌ సరఫరా ధరలు - 

(బి) ఢిల్లీ, న్యూఢిల్లీ విద్యుత్‌ సరఫరా ధరల్ని కలకత్తా లేదా బొంంబాయి సరఫరా 
ధరలతో సమానంశ్రా తీసుకురాలేకపోవడానికి కారణాలు - | 

(సి) సమీప భవిష్యత్‌లో ఢిల్లీలో-ఈ ధరల తగ్గింపును = 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 

en సభలో ఒక నివేదిక ఉంచాం. 

(బి) ఢిల్లీ, న్యూఢిల్లీలలో లై లైట్లకూ ఫాన్లకు విద్యుత్‌ ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 
విద్యుచ్చక్తి ధరల్లోని కాస్త తేడాను సవరించే అంశం పరిశీలనలో ఉంది. న్యూఢిల్లీ, ఢిల్లీల్లోని విద్యుత్‌ 
ధరలకు కలకత్తా బొంబాయిల్లోని విద్యుత్‌ ధరలకు గల తేడాకి కారణమేమిటంటే - బొంబాయి 
కలకత్తాల్లోని సరఫరా స సంస్థలు ఇళ్ళకు పరిశ్రమలకు సరఫరా చేయడానికి భారీగా విద్యుత్తును 
కలిగి ఉన్నాయి. అవి పెద్ద సంస్థలు. ఢిల్లీ, న్యూఢిల్లీల్లోని' విద్యుత్‌ సరఫరా స సంస్థలు చిన్న స సంస్థలు. 
అంతేకాకుండా ప్రాంతానికీ ప్రాంతానికీ తీడాలుంటాయి. విద్యుదుత్సాదనకు ఏ రకం తళ కక 
షాంటును ఉపయోగిస్తున్నారు, ఆ ప్లాంటుకు ఉన్న కరర సదుపాయాలేమిటి, క్‌ దాని మీద 
కూడా ధరలు ఆధారపడి ఉంటాయి. ప. 

(సి ' ప్రస్తుతం ఈ విషయంపై ఏ ప్రకటనా చేయటం వీలుపడదు. కానీ ఆ విషయం 
గుర్తులో ఉంచుకుంటామని గౌరవ ల్‌ వాగ్దానం 0 Sa 


/ 
/ 
/ 


* “R95 03S అసెంబ్లీ EHS (సింట్రుల్ల్‌)”, నంత్రుకుం -5, 1946; 12.4,1946. వుడు. 3897 


ee మ వం షమ eat ne ce Ag eet 


కేంద్ర శాసన సభా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1127 


470 
* ఢిల్లీ కేంద్ర విద్యుచ్చక్తి అథారిటీ ఏర్పాటు 


1772. పండిత్‌ ఠాకూర్‌దాస్‌ భార్గవ ; గౌరవనీయ కార్మిక సభ్యులు దయచేసి ఇవి చెప్తారా? 

(ఎ) ఢిల్లీ కేంద్ర విద్యుచ్చక్తి అథారిటీ కంపెనీ లిమిటెడ్‌ ఏర్పాటు- | 

(బి) ఆ బోర్డులో ఒక్కడే భారతీయుడు ఉన్నాడనీ మిగిలిన సభ్యులంతా 
యూరోపియనులే అని అన్నది నిజమా? - *. 

(సి) ఆ బోర్డులో ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రాతినిధ్యం ఉన్నదనటం వాస్తవమేనా? 

2) తమ GWE ఒకరు కాదు, ఇద్దరు ఉండాలని GO నగర పాలక సంస్థ 


పట్లుపట్లిందా 
(a) ‘a విద్యుచ్చక్తి = కం) పనీ లిమిటెడ్‌లను sath చేసుకోవాలని ప్రభుత్వం 
ఆలోచిస్తున్నమాట వాస్తవమేనా? ఢిల్లీ కేంద్ర విద్యుచ్చక్తి క్తి అథారిటీ కంపెనీ లిమిటెడ్‌ బోర్డులో ఆ 
కంపెనీ ప్రతినిధి ఒకరు ఉన్నారా? | 
(ఎఫ్‌) ఢిల్లీ విద్యుచ్చక్తి, ట్రాక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాని 
ప్రాతినిధ్యం కూడా స్వాధీనమవుతుంది. కనుక, అప్పటిదాకా బోర్డులో దానికి ఉన్న ప్రాతినిధ్యాన్ని 
ఢిల్లీ పురపాలక సంఘానికి ఇచ్చేందుకు a ఏవైనా వ సమ న. ఉంటే 
ఏమిటవి? ' | 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
(ఎ) గౌరవనీయ సభ్యులు ఢిల్లీ విద్యుచ్చక్తి —— — న నా. 
నా అభిప్రాయం. 
దాని సభ్యత్వం ఇలా ఉంది : లీ 
(1) . కౌన్సిల్‌ గవర్నర్‌ జనరల్‌ . స్వం న For 
(2) . ఢిల్లి. ఫ్యాక్టరీ యజమానుల ఫెడరేషన్‌ -- 
(3) ఢిల్లీ స్వతంత్ర బ్రిగేడ్‌ ప్రాంతపు కమాండర్‌. . 
(4) పంజాబ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ | 
(5) ఢిల్లీ విద్యుత్‌ సరఫరా, ట్రాక్షన్‌ కంపెన్లీ లిమిటెడ్‌ a 
(6) న్యూఢిల్లీ మునిసిపల్‌ కమిటీ _ 
(బి) అవును, 
(సి) లేదు 


* “లబిస్టేయ్‌ అనెంభ్లీ డిబేట్ట్‌ (సింట్రల”, నంవ్రటం -5, 1946; 12.4.1946. వుట 22899. =... 


1128 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(డ్రి) ఢిల్లీ కేంద్ర విద్యుచ్చక్తి అథారిటీని నెలకొల్పినపుడు అంటే 1938 లో ఢిల్లీ నగర 
పాలక సంస్థ పరిస్థితి అది. అప్పటినుండి ఈ ప్రశ్న తలెత్తలేదు. 

(ఇ) అవును. 

(ఎఫ్‌) ఢిల్లీ పురపాలక సంస్థకు, ఢిల్లీ కేంద్ర విద్యుచ్చక్తి అథారిటీ లిమిటెడ్‌ సభ్యత్వం 
లేదు. కనుక దానికి అధిక ప్రాతినిధ్యం ఇచ్చే ప్రశ్నే ఉదయించదు. 


471 
* భారతదేశ ఖనిజ వనరుల విషయంలో 
డాక్టర్‌ కృష్ణన్‌ సూచనలు 

1773. ఆచార్య ఎన్‌.జి. రంగా : గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు దయచేసి ఇవి 
చెపారా? 

(ఎ) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల జియాలజీ అసోసియేషన్‌ను ఉద్దేశించి డాక్టర్‌ ఎం. 
ఎస్‌. కృష్ణన్‌ ఇచ్చిన ఉపన్యాసంపై నివేదిక మార్చి 14 న 'హందూ' ప అచ్చయింది. 
అది చూశారా. 

(బి) రాగి, వెండి, నికెల్‌, ప్లాటినం, టిన్‌, పాదరసం, గ్రాఫైట్‌, పొటాష్‌ లోహాలను 
చాలినంతగా పొందడానికి, వాటిని నిల్వ చేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? 

(స్సు. స్తానిక పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి విద్యుచ్చక్తి అవసరం. విద్యుత్తు 
క దొరకడానికి దోహదపడే బొగ్గు గనులు లేని ప్రాంతాల్లో సైతం జల విద్యుచ్చక్తిని అభివృ 
ద్దిచేసి వినియోగించుకోవడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? 

(8) గాలివురల ద్వారా గాలి నుండి విద్యుచ్చక్తి గ్రహించటానికి గాలి వురల 
ఉపయోగాన్ని ప్రచారం చేయడానికి ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా? | 
| (ఇ) పూర్తి సౌకర్యాలు గల ప్రయోగశాల(లేబొరేటరీ)లను స్థాపించాలని, వివిధ ఖనిజాల 
గుణాన్ని, పరిమాణాన్ని అంచనా వేయాలనీ, దిగుమతుల కన్నా స్టా సానికంగా లభ్యమయ్యే ఖనిజాలనే 
ఉపయోగించుకోవాలనీ డాక్టర్‌ కృష్ణన్‌ ఇచ్చిన సలహాల గురించి అధ్యయనం జరుగుతున్నదా? 

Pu డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 


(ఎ) అవును. 


* “లెజిస్టేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్‌”, నంవ్రుటం -౮ 1946; 12.4.1946, 560: 3899 


కేంద్ర శాసన “భా చర్చలు : ప్రశ్నలు - జవాబులు 1129 


(బి) భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ఖనిజాలను, తత్సంబంధ పదార్థాలను 
వ్యూహాత్మకంగా నిల్వ చేయాలన్న ఆలోచన యుద్ధ కాలంలో ఉండేది. కానీ అది కార్యరూపం 
దాల్చలేదు. ప్రభుత్వం ఖనిజాలపై తన వైఖరిని పునఃపరిశీలిస్తున్నది. భారతదేశంలో తక్కువ 
సరఫరా అయ్యే ఖనిజాల గురించి తప్పక తగినంత శ్రద్ధ కనబరచటం జరుగుతుంది. 

(సి) మామూలుగా చెప్పాలంటే లభ్యమౌవుతున్న సాంకేతిక మానవ శక్తితో జల 
విద్యుచ్చక్తి వనరులను వృద్ధి పరచి అలాంటి పరిశోధనలకు వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, 
ప్రావిన్సులు చర్య తీసుకుంటున్నాయి. కేంద్ర సాంకేతిక విద్యుచ్చక్తి బోర్డు తనకున్న మానవ శక్తి 
పరిమితులతో ఇప్పటికే కొన్ని కేసులలో సహాయ పడుతోంది. తగిన సాంకేతిక సిబ్బంది దొరికితే 
QOS” ఎఎయపడగలదు. ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువగా దేశమంతటా జల విద్యుచ్చక్తి 
విధానాన్ని భారీగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. 
ముఖ్యంగా బొగ్గు నిక్షేపాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో ఈ అవసరం ఎక్కువగా ఉంది. 
ఇప్పుడున్న దానికంటే ఎక్కువ అనుభవం ఉండే సాంకేతిక సిబ్బంది ఉంటెనేగాని ఇది సాధ్యం 
కాదని ప్రభుత్వం భావిస్తోంది. కనుక కాంట్రాక్టు పద్దతిలో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని 
నియమించడానికి శాయశక్తులా కృషి చేస్తుంది. 

(డి) ప్రస్తుతం గాలి మరల ఉపయోగాన్ని ప్రచారం చేయడానికి, గాలి నుండి 
విద్యుత్తును గ్రహించడానికి భారత వ్రభుత్వం ప్రత్యేక చర్యలేవీ తీసుకోవటం లేదు. వాతావరణ 
పరిస్థితులను బట్టి కొన్ని ప్రత్యేక ప్రాంతాల్ల్‌నే అది ఉపయోగకరమనీ చాలా తక్కువ మోతాదులో 
అపుడప్పుడు అవసరానికి మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేసే విధంగా వాటిని స్థాపించాలని 
ప్రభుత్వానికి సలహా అందింది. 

(ఇ) భారత జియోలాజికల్‌ సర్వేను కొత్తగా పునర్వ ్యవస్థీకరించారు. దాని ప్రయోగశాల _ 
వసతులను గణనీయంగా విస్తరించారు. ఖనిజాల, గనుల విషయాలపై సమాచారాన్ని ఉచిత 
సలహాలను ఇచ్చే దిశలో ఇంకా విస్తరణ జరుగుతున్నది. ఇటీవల సంకల్పించిన జాతీయ 
మెటలర్దికల్‌, రసాయనిక పరిశోధన శాలలు ఖనిజ పరిశ్రమల అభివృద్ధిలోనూ భారతీయ ఖనిజాల 
గుణాన్ని బేరీజు వేయటానికి, ఖనిజ పరిశ్రమ అభివృద్ధికీ గొప్పగా సహకరించగలవు. భారతదేశ 
ఖనిజాలను ధాతువులను ముడి స్థితిలో ఎగుమతి చేయటం కంటె జాగ్రత్తగా కాపాడుకోవాలని 
ప్రభుత్వం భావిస్తోంది. 1944 నుంచీ నెలకొన్న అనేక పారిశ్రామిక THA నూతన ఖనిజ విధానాన్ని 
రూపొందించటం కోసం అమూల్యమైన సమాచారాన్ని దత్తాంశాన్ని సేకరించాయి. నూతన ఖనిజ 
విధానాన్ని రూపొందించే టి వీటిపై అధ్యయనం జరుగుతున్నది. 

ఆచార్య ఎన్‌.బి. రంగా: fo" arto విషయంలో గౌరవనీయ సభ్యులు ఈ జల విద్యుచ్చక్తి 
వనరుల అభివృద్ధికి ఇంకా ఎక్కువమంది నిపుణులు అవసరం అన్నారు. . శః pr 


1130 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అవసరమైన సామర్థ్యం యోగ్యత గల భారతీయులను నిపుణులుగా తయారుచేయడానికి 
తద్వారా వారి సేవలు ఉపయోగించుకోడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఈ వృత్తుల్లో శిక్షణ కోసం 
చాలామంది భారతీయులను విదేశాలకు పంపడం జరిగింది. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : విద్యావంతులను (స్కాలర్స్‌) పంపి ప్రణాళికలో భాగంగానా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : వారితోపాటుగా ఇతరులను కూడా పంపాం. 

_ ఆచార్య ఎన్‌.జి. రంగా : 'డి' భాగానికి సంబంధించి నా గౌరవమిత్రులు గాలి మరల 
ఉపయోగాన్ని గురించి అది అప్పుడప్పుడూ కొద్ది విద్యుత్తును తప్ప మరేమీ ఇవ్వలేదని చెపుతూ 
ఆ సలహాపై చన్నీళ్ళు చల్లారు. వేలాది రైతులు ఈ గాలి మరల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారన్న 
నిజాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇంకొంచెం శ్రద్ధతో ఈ విషయాన్ని పరిశీలించి మన 
రైతులకూ, తదితరులకూ గాలి నుండి సాధ్యమైనంత ఎక్కువ శక్తిని గ్రహించటంలో తోడ్పడి ఆ 
విధంగా వారికి సహాయం చేయలేదా? 

Pu cou బి.ఆర్‌. అంబేద్కర్‌ 2 నేను ముందే చెప్పినట్టు ఆయా ప్రదేశాల్లో ఎంత గారి 
ఉందన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది. | 
ఆచార్య ఎన్‌.జి. రంగా : వాతావరణ నిపుణులు ఉన్నారు. కదా! ఏదైనా పథకాలు 
యోచించి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని గాలి నుపయోగించి ఎంత శక్తిని పొందగలమో 
లెక్కకట్టడం వారికి సులభ సాధ్యమవుతుంది. 
TP డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. అదే మేము ఆలోచించాం. 


_* పౌర ఉద్యోగాల్లో నిర్వాసిత సైనికాధికారులు 

214. సేఠ్‌ సుఖదేవ్‌ : గత ఆరు నెలలుగా వివిధ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగాల్లో 
ఎంతమంది నిర్వాసిత సైనిక ఉద్యోగులను తీసుకున్నారో గౌరవనీయ కార్మిక శాఖ సభ్యులు 
తెలియజేస్తారా? 


గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మీరడిగిన సమాచారం సేకరిస్తున్నాం. లభ్యమైన 
తరువాత గౌరవనీయ సభ్యులకు అందజేయగలం. 


Fe 


* “E055 అసెంబ్రీ డిబేట్‌ (సింటుల్ల్‌)”, నంవ్రుటుం -5, 1946; 12.4.1946. వుడు: 2904 


(శ్రమము భావవాదము 


దేశానికి ఒక నాయకత్వం అవనరం, నమన్వ విమంటో ఆ నాయకళత్చాల్లి ఎవరు 
ఆఅంబిస్తాలనేద. ఈ దేశానికి అవనరమైన నాయకత్వాన్ని అంటించే PUY sO (శ్రామిక్రాక్టిక్ర 
EID) చెవుటాలికో SII సావానీన్తున్నాశు. ఇతర DAVOS అదనంగా నరియున 
నాయకత్వానికి భావవాదము, భావ స్వేచ్చ) అవనరం. భావ స్వేచ్చ సాద్యం కాకపోయినా 
ట్రఖంవర్ధాన్‌క ఖభావవాదము SCL. HGS, BONIS ఆటు భావవాదమ్లూ ఇటు భావ 
స్తుచ్చా నొధ్యం కావు. BS ETI) ఆదలించి పెంపొందించటానికో అవనరమైన ఉదారవాద్రం 
మధ్భాతరగలికో ఉండదు ఆది (వభు SOWS ఉంటుంది. AS కొత్త వ్యవస్ధ I esrog 
మధ్య తరగతికి ఉండదు. SW ఈ అళపైననే శ్రామికవర్గం BILLS. ఆందుకనే 
WAIVED తమ OBSAD MID) చేయూనికి ఆనునరిచ్తూ వన్తున్న శ్రీిమితమైన, నురక్టేతమైర 
వు STOOD BOA వ్రవేళవెద్దుటంలో శ్రామిక STIS చాలా ఖబ్బితమైన వాత ఉన్నది, 
భారతీయులకు భారతదేళానికో శ్రామికవర్గం అందించే నాయకత్వం బముంటో పోరాటంలో 
దిగటం, జకం కావటం. విదాయరవలాలు వీవంటే న్వాతంత్రమభూ శూతన PITS వ్యవస్ధ, 
ఆ విజయం కసం మనమంతా పోరాడాలి. అపవ్రుడు వ౨దియవలం అందరి వీత్రార్రతమవుతుంది. 
OGY HOOD O55 భారతదేశం అనుభవించే వొళ్ళు లను కాదినేవారు ఎవరూ ఉండరు. 


au బి ఆర్‌, ఆంబేద్కల్‌ 
1942 డేసెందిర్‌, బొంబాయి ఆకాళూణీలో చేసిన ద్రనంగం నుంచి 


